కరీంనగర్‌ ఖాన్‌దాన్‌ 
(ప్రాచీన చారిత్రక వ్యాసాలు) 


సంపాదకులు 
డాక్టర్‌ నలిమెల భాస్కర్‌ 
అన్నవరం దేవేందర్‌ 


సాహితీ సోపతి 


కరీంనగర్‌ తెలంగాణ 


KARIMNAGAR KHAANDAAN 
(Ancient Historical Essays) 


Edited by 

Dr Nalimela Bhasker 

Annavaram Devender థా 
Advisor a స్టీం 
Jukanti Jagannadham 


Cover Painting 


Annavaram Srinivas 
భో రి 
ఇగో 
First Publicarion May 2012 ఫా 
ISBN 978 81922056 2 5 ష్‌ 
“గ? 
Rs 75/ టీ 


Copies available at 


Smt Nalimela Savithr: 
HNo 9 5 218/1, Pragathi nagar, 
Ramnagar, Karmmnagar 505 001 


Contact 9704374081, 9440763479 


annavaramdev@gmail com 


Publication 


|S 
సక అభా 
న్న దన క్షా 500 nih 


DTP / Printed న్న 
Satyanarayana Offset Printers, Ka 


వందనాలు 


తెలంగాణ ఉద్యమం ఉవ్వెతున ఎగిసిపడిన 
మలిదశలో “సాహితీ సోపతి' కరీంనగర్‌ కవిత్వాన్ని 
“వల్గుబండ”గా జూలై 2010లో వెలువరించి చరిత్రకు 
శ్రీకారం చుట్టింది ఆ తర్వాత 2011లో ఎం 
నారాయణశర్మ “అస్తిత్వపుష్పాలు” (నానీలు), అన్నవరం 
దేవేందర్‌ “పొద్దుపొడుపు” కవితా సంకలనాలు 
వెలువడ్డాయి తెలంగాణకు ఇది సాంస్కృతిక పునర్వికాస 
దశ అణచివేతకు, వివక్షకు గురై తనకు తానే ఉద్యమంగా 
లేచి నిలిచి సమాంతర చరిత్రగా నమోదు చేసుకుంటున్న 
కాలం ఈ క్రమంలోనే కరీంనగర్‌ ప్రాంత ఉత్కృష్టమైన 
పురాచారిత్రక ఆవశ్యకతను గుర్తెరిగి “కరీంనగర్‌ ఖాన్‌దాన్‌” 
వెలువరిస్తున్నాం 
ఈ బృహత్మార్యానికి డాక్టర్‌ నలిమెల భాస్కర్‌ ఇగో 
నా సాయం అంటూ ఒక చేయి అందించాడు నిజానికి ఈ 
పుస్తకాన్ని రెండు చేతులా ఆదుకున్నది నిజాం వెంకటేశం, 
ఇద్దరికీ వందనాలు తమ వ్యాసాలను అచ్చు వేయడానికి 
అంగీకరించిన రచయితలకు కృతజ్ఞతలు 


కరీంనగర్‌ ఖాన్‌దాన్‌ / 


ఖాన్‌దాన్‌ లోని ఖజానా 


1 కరీంనగర్‌ జిలా చారిత్రక నేపధ్యం డా॥ జెశెట్టి రమణయ్య 1 


2 రాతియుగం నుండి ఆంధ్రుల ప్రారంభకాలం వరకు రాకూర్‌ రాజారాం సింగ్‌ 1 


3౩ కురిక్యాల బొమ్మలమ్మ గుట్ట శాసనం కుర్రా జికేందర్‌ బాబు 23 


4 ఆంధ్రుల తొలి రాజధాని నగరం కోటి లింగాల డా॥ సంగనభట నరసయ్య 30 


క్‌ పూర్వ చారిత్రక వస్తు సంస్కృతి డా॥ వివి కృష్ణ శాస్త్రి 40 


6 శాతవాహనుల కాలం నాటి జనజీవితం డా॥ మలయశ్రీ 49 
7 కోటిలింగాల నాణేలు డా॥ దేమె రాజారెడ్డి ఖీ 
8 మధ్యయుగంలో వ్యవసాయాభివృద్ధి ప్రజల ఆర్థిక స్థితి డా॥ జె కిషన్‌ 76 
9 భాషా వరిణామం కరీంనగర్‌ డా॥ నలిమెల భాస్కర్‌ 85 

బియన్‌ రాములు 95 


10 తాత్విక సంపద పరిణామాలు కరీంనగర్‌ 


11 కోటి లింగాల (బ్రాహ్మి లఘు శిలాశాసనములు యం నారాయణ శర్మ 107 


12 శ్రీ పొలవాస రాజ్యం సందెవేని తిరుపతి 117 
లీ, 

18 తొలివెలుగు మహిళా మంత్రి నాయకురాలు నాగమ్మ డా॥ రావి (ప్రైమలత 130 

సంకెపల్లి నాగేంద్రశర్మ 139 


14 మధ్యయుగపు చారిత్రక రాజసాల ప్రతీక ఎలగందుల కోట 


ST వతం కానా ాయాలానా 


కరీంనగర్‌ ఖాన్‌దాన్‌ Il 


కరీంనగర్‌ జిల్లా చారిత్రక నేపధ్యం 


దా॥। జైశెట్టి రమణయ్య 


ఉత్తర తెలంగాణాలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న కరీంనగర్‌ జిల్లా 1905 
లో ఏర్పడి శతవసంతాలు పూరి చేసికొని శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న తరుణంలో 
వెలువరించు ఒక ప్రత్యేక సంచికలో ఈ జిలా చారిత్రక నేపధ్యమును పారకుల 
ప్రయోజనార్థమె కొంతలో కొంత వివరించడమెనది 


రాతి యుగం 


కరీంనగర్‌ జిల్లా గోదావరికి దక్షిణమున ఉన్నందున జిల్లా మధ్య నుండి మానేరు 
ఉపనది ప్రవహించుట వలన ప్రాచీన శిలాయుగపు మానవుడు సంచరించినటు వారి 
అనేక పనిముట్లు ఈ జిల్లాలో గురింపబడినాయి పూర్వ పాతరాతి, మధ్యపాతరాతి, తరువాతి 
పాతరాతి యుగముల రాతి పనిముటు అనేకములు జిలాలో బయల్బడినాయి చేతి గొడ్డళు, 
బిచ్చరాళ్లు గీకుడు రాళు మున్నగు రాతి పనిముటు మునుపే కనుగొనబడినాయి గోదావరి 
తీర ప్రాంతాలైన రామగుండం, జనగాం గోదావరిఖని, కనగర్తి మంధని బసంత్‌నగర్‌, 
కాళేశ్వరం మున్నగు చోట ప్రాచీన శిలాయుగ పనిముటు లభించాయి కొత రాతి యుగం 
పనిముటు తొగర్రాయి, కదంబాపూర్‌, పెద్ద బొంకూర్‌ బూడిగపలి వేములవాడ గుంజపడిగ 
మున్నగు ప్రాంతములలో బయల్పడినవి ఈ జిలాలో బృహత్‌ శిలా సమాధులు సింగాపూర్‌, 
చెల్పూర్‌, బూడిగపల్లి, కదంబాపూర్‌, నాంపల్లి, వస్తాపూర్‌ మున్నగు అనేక చోట 
బయల్పడినవి ఒక్క కదంబాపూర్‌లోనే 500 సమాధులు, సింగాపూర్‌ వద్ద 50 వరకు 
బృహత్‌ శిలా సమాధులుండుట విశేషము 


చరిత్ర యుగం 


క్రీపూ 6వ శతాబ్దములో వెలసిన షోడశ మహా జనపదములలో అస్మక అనగా 
నేటి ఆంధ్ర ప్రాంతము ఒక మహా జనపదముగా నుండేది పోదన అనగా నేటి బోధన్‌ 
ఆ అస్మక ప్రాంతమునకు రాజధానిగా విరాజిల్లైను బౌద్ధ జాతక కధలలో ఆంధ్రుల గురించి 
చెప్పబడింది మోగాసనీస్‌ తన ఇండికా గ్రంధములో పేర్కొన్న ముప్పది బలిష్టమెన 
దుర్గములలో ధూళికోట (ధూళికట్ట) దుర్గము మరియు కోటి లింగాల (కోటిలింగాల) 
త్రవ్వకాలలో బయల్పడిన ప్రాచీన దుర్గము గూడా చేరి యుండును 


1968 1974 మధ్యకాలములో పెద్ద బొంకూర్‌, ధూళికట్ట, కోటిలింగాలలో 
పురావస్తుశాఖ త్రవ్వకాలు చేపట్టింది ఈ త్రవ్వకాలలో శాతవాహనుల కంటే పూర్వపు 
స్థలాలు లేదా ఓరలు బయల్పడినాయి వీటిలో వందలాది నొక్కుడు గుర్తులు గల వెండి 


కరీంనగర్‌ ఖాన్‌దాన్‌ 1 


నాణెములు (బిసి 600 400) లభ్యమెనాయి వీటి మూసలు ధూళికట్ట త్రవ్వకాలలో 
దొరికాయి ఆ మూనల ఆధారంగా పంచ్‌ మార్క్‌డ్‌ నాణెములు స్థానికంగానే 
ముద్రింపబడినవి విదితమవుతుంది కోటిలింగాలలో శాతవాహనుల కంటె పూర్వము ఈ 
ప్రాంతమును పాలించిన సమగోప, రాణోగోభద (గోభద్ర), నారన, కనయస ఈ నాణెములు 
లభ్యమైనాయి ఆ రాజులు ఆంధ్ర గోప వంశజులని కీ॥శే॥ రాకూర్‌ రాజారాంసింగ్‌ 
నిర్ధారించారు ఈ (త్రవ్వకాలలో సిముకుని కంటే పూర్వము పాలించిన సత, సద నాణెములు 
దొరికాయి శాతవాహనుల కాలపు స్థలాలో అనేక శాతవాహనుల నాణెములు లభించాయి 
తొలి శాతవాహన రాజుల నాణెములు అంతకు ముందు పాలించిన సమగోప నాణెములను 
పోలి ఉండుట విశేషము లభ్యమెన నాణెములను బట్టి శాతవాహన వంశమూల పురుషుడైన 
శాతవాహనుడు, ఆంధ్రగోప వంశజుడగు సమగోపకు సమకాలీనుడె యుండును సమగోపుని 
పాలనలో శాతవాహనుడు సేనానిగా పనిచేసి అదనుజూచి శాంతియుతంగా లేదా 
బలవంతంగా అధికారమును చేజిక్కించుకొనినటు విదితమగుచున్నది సమగోవుని 
నాణెములను పోలిన నాణెములనే కొద్ది మార్పులతో శాతవాహనుడు ముద్రింపజేయడం 
గమనార్హం కరీంనగర్‌ జిల్లా కప్పర్రావు పేట సమీపములో లభ్యమెన చిముకుని (సిముకుని) 
ఆరు నాణెములను ధర్మపురి వాస్తవ్యుడైన సంగనభట నరహరి చరిత్రకారులెన పి వి 
పరబ్రహ్మశాస్త్రి గారికి అందజేయగా అవి సిముకుని నాణెములే యని శాస్త్రి గారు 
ధృవీకరించారు ఈ జిల్లాలో ధూళికట్ట పాశిగాం, మీర్జంపేట మూడు ప్రాంతాలలో బౌద్ధ 
స్థూపములు బయల్పడడం క్రీస్తుకు పూర్వము బౌద్ధ మతారాధన ఈ (ప్రాంతమందు వ్యాప్తి 
నొందెననుటకు తార్మాణము 


శాతవాహనులు 

మౌర్యుల అనంతరము దక్కన్‌ లో క్రీపూ 230 నుండి క్రీశ 225 వరకు 
450 సం॥లు ముప్పది ఆంధ్ర శాతవాహన రాజులు పాలించారని చారిత్రకుల 
అభిప్రాయము ఆంధ్ర శబ్దము జాతినామము కాగా, శాతవాహన వంశనామము పురావస్తు 
శాఖ జరిపిన త్రవ్వకాలలో వారి చారిత్రక అవశేషాలు పెక్కు ధూళికట్ట, పెద్ద బొంకూర్‌, 
కోటిలింగాలలో బయల్బ్పడినాయి ధూళికట్ట, కోటిలింగాల శాతవాహనుల పట్టణాలు కాగా, 
పెద్ద బొంకూర్‌ గ్రామీణ సంస్కృతికి ప్రతీకగా దర్శనమిచ్చును నుసులాపూర్‌ వద్ద 1952 
లో బయల్పడిన 39 రోమన్‌ వెండి నాణెములు కొన్ని రోమన్‌ చక్రవర్తులైన ఆగస్టస్‌ 
(క్రీపూ 27 నుండి క్రీశ 14 వరకు) మరియు నీరోకు (క్రీశ 14 నుండి 87 వరకు) 
సంబంధించినవిగా గుర్తింపబడినాయి వీటిని బట్టి పూర్వము నుండియే రోమ్‌ దేశముతో 
ఈ ప్రాంతమునకు వరక వాణిజ్య సంబంధాలుండినటు విశదమగుచున్నది 


కోటిలింగాల శాతవాహనుల రాజధానిగా వెలుగొందినది ఇచటి నుండియే 


కరీంనగర్‌ ఖాన్‌దాన్‌ 2 


పడమటి వైపు విసరించి పెరన్‌ను రాజధానిగా చేసికొన్నారు తదనంతరము కృష్ణ లోయలోని 
ధాన్యకటకము రాజధానిగా ఏర్పడిందని విదితమగుచున్నది హాలుని గాధాసపశతి 
'ప్రాక్సృతము నందే ఈ ప్రాంతము నుండి వెలువడింది వీరి కాలములో ప్రాకృత సంస్కృత 
భాషలు పోషింపబడినాయి బౌద్ధ వైదిక ధర్మములను (ప్రజలాచరించిరి 


శాతవాహనుల అనంతరము ఇక్ష్వాకులు, ఆ తర్వాత విష్ణుకుండినులు ఈ 
('ప్రాంతమునేలిరి విష్ణుకుండినులు రాతిని తొలిచి గుహాలయములు విజయవాడ 
సమీపములోని ఉండవలి, మొగ(లాజపురంలలో నిర్మించారు అలాంటివే నాలుగు 
గుహాలయములు మంధనికి సమీపములోని అడవి సోమన్‌పలి గుట్టపె దర్శనమిచ్చును 
అరుదెన ఈ గుహాలయాలు విష్ణుకుండినుల కాలమువై యుండును విష్ణుకుండినుల 
అనంతరము బాదామీ చాళుక్యులు క్రీశ 543 753 వరకు ఈ ్రాంతమునేలిరి వీరి 
కాలపు కిరీటములు లేని సహజమెన ఏనుగు తలను పోలిన ద్విహసములతో కూడిన 
వినాయక విగ్రహములు వేములవాడ, ధర్మపురి, పొట్లపల్లి మున్నగు చోట దర్శనమిచ్చును 


వేములవాడ చాళుక్యులు (క్రీ శ 750 973) 

కరీంనగర్‌ జిలాలో లేంబులవాడ అనగా నేటి వేములవాడను రాజధానిగా జేసికొని 
పరిపాలించిన రాష్ట్రకూటుల సమకాలీనులు, సామంతులైన వేములవాడ చాళుక్యులు 
సుప్రసిద్ధులు వీరి మూల పురుషుడు వినయాదిత్య యుద్ధమలుడు పాలించిన సపాదలక్ష 
రాజ్యములో నేటి నిజామాబాద్‌, కరీంనగర్‌ జిల్లా ప్రాంతములే గాక గోదావరికి ఉత్తరమున 
నున్న చెన్నూరు ప్రాంతము కూడ చేరియుండెను వీరి తొలి రాజధాని పోదన లేదా 
బోధన్‌ మొదటి అరికేసరి పరిపాలనా సౌలభ్యమునకై రాజ్యమధ్య భాగమందు మూలవాగు 
ఒద్దున నున్న వేములవాడకు రాజధానిని మార్చియుండును వేములవాడ పాలకులందరిలో 
రెండవ అరికేసరి (980 955) గొప్పరాజుగా కీరింపబడినాదు ఇతని 
ఆస్థానముందుండిన పంపమహాకవి క్రీశ 941 లో తన 39వ ఏట ఆదిపురాణము 
రచించాడు ఇతడు రచించిన విక్రమార్దున విజయము కన్నడ సాహిత్యములో మేటి ఇతిహాస 
కావ్యము ఇదే పంప భారతమని జగద్విఖ్యాతము ఇతని సోదరుడు జినవలభుడు గంగాధర 
మరియు కుర్మ్యాల నడుమ నున్న బొమ్మల గుట్టపై వేయించిన క్రీశ 945 శాసనము 
చివరలో మూడు కంద పద్యములుండుట విశేషము ఈ కంద పద్యములు నన్నయ 
కంటె ఒక శతాబ్దము పూర్వపువి కావడము గమనార్హము తెలుగు భాష వేయి సంవత్సరాల 
కంటె పూర్వపు ప్రాచీన భాషగా గురింపు పొందడానికి గల అనేక ఆధారములలో ఆ 
మూడు కంద పద్యములను కూడా ఒక ఆధారంగా స్వీకరింపవచ్చును ఎందుకనగా శిలపె 
చెక్కబడిన ఈ పద్యాలు బొమ్మల గుట్టపై నేటికి దర్శనమిస్తున్నాయి వాగరాజు 
ఆస్థానమందుండి సోమదేవసూరి యశస్తిలక చంపూకావ్యము క్రీశ 950 ప్రాంతములో 


కరీంనగర్‌ ఖాన్‌దాన్‌ 3 


ఉపరాజధానిగా వెలుగొందిన గంగాధర పట్టణము నందుండి రచించినటు తెలియుచున్నది 


వేములవాడ చాళుక్యుల కాలములో నిర్మింపబడిన భీమేశ్వర నగరేశ్వర 
ఆలయములు ఈ జిల్లాలోని తొలి రాతి నిర్మాణాలు వీరు జెన శెవ మత మ. 
వీరి శాసనములలో అగుపడు శనిగరములోని యుద్దమల జినాలయము, రేపాకలోని 
ఖలివుత్తు జినాలయము, వేములవాడలోని శుభధామ జినాలయము, కోరుటలోని రట 
మారాండ జినాలయము, గంగాధరలోని త్రిభువన తిలకజెనబసది వీరి జెన మత పోషణకు 
నిదర్శనాలు వీరి కాలములో నిర్మింపబడిన ఆదిత్య గృహములు నేడద్భశ్యమెనవి 


కళ్యాణీ చాళుక్యులు (క్రీశ 9783 1159) 
క్రీశ 978 లో రాష్ట్ర కూటులతో పాటు వారి సామంతులెన వేములవాడ 
చాళుక్యుల అధికారము కూడ అంతరించి ఈ ప్రాంతము కళ్యాణీ చాళుక్యుల వశమైంది 
ఈ వంశ స్థాపకుడు రెండవ తెలపుని (క్రీశ 978 997) శాసనములు చొప్పదండి 
జమ్మికుంటలలో కానవచ్చును కళ్యాణీ చాళుక్య చక్రవరులందరిలో ఆరవ పళ. జు 
గొప్పవాడు ఇతని కాలములో వేములవాడ మహామండలేశ్వరుడు రాజాదిత్యుడు న 
1083లో వేములవాడ చెరువుకట్టపై రాజాదిత్యేశ్వరాలయము నిర్మించెను అదియే నేట్రి 
రాజరాజేశ్వర దేవాలయము ఆనాటి నుండి నేటి వరకు పుట్టు వెంట్రుకలు తీయుటక్షు 
వన్న వసూలు చేయు ఆచారము అమలులో నున్నది ఆనాడు భకులు కోడెల పై వచ్చ 
డబ్బే రాజరాజేశ్వర దేవాలయమునకు ప్రధాన ఆదాయము జోగినుల వ్యవస్థ ను 


కనబడుచున్నది చొప్పదండి, జమ్మికుంటలలో మార్తాండ ఆదిత్య దేవాలయములుండ్రిన్ల 
శాసనాధారములున్నాయి జైన, శెవ, సౌర పూజలు ప్రబలముగా నుండేవి ట్లు 
స్రాలవాస రాజులు (క్రీ శ 1080 1159) 

రమున గల పొలవాస (పొలాస) రాజధానిగా మొదటి మేడరాజు 


జగిత్యాలకు ఉత్త 
దేవుడు క్రీశ 1110 1116 పాలించిరి జగ్గద్ష్వన 


క్రీశ 1080 1110 మొదటి జగ్గ 
పెదకుమారుడు రెండవ మేడరాజు క్రీశ 1116 11659 పొలవాస రాజధానిగా మరియ 
యణ 


రెందవ కుమారుడు గుండరాజు శ్రీశ 1116 1138 మంత్ర కూటము (మంధన్సి 
పాలించిరి వీరికి సమకాలీనముగా రామగుండంనకు ఏడరాజు పాలక్షూనిగా 


రాజధానిగా 
తొలి కాకతీయ రాజులకు దీటుగా 


నుండెను పొలవాస రాజులు తొలి కాకతీయ రాజులు 
సమానస్మంధులుగా పాలించారు వీరు జెన, శైవ మత పోషకులు క్రీశ 1138 లో 
కాకతి రెండవ ప్రోలరాజు కళ్యాణి జగదేకమల్ల చక్రవర్తి సమక్షములో కరీంనగర్‌ జిలా 
తూర్పు (ప్రాంతముపై దండెత్తెను మంథని గుండరాజు శిరచ్చేదము కావించబడగా, 
రామగుండం ఏడరాజు కదనరంగము నుండి బాలుని వలె పలాయనము చితగించెనని 


కము యాతనా ప 
4 


కరీంనగర్‌ ఖాన్‌దాన్‌ 


వేయిస్తంభాల గుండి లోని క్రీ.శ. 1163 శాసనము పేర్కొనుచున్నది. పొలవాస రెండవ 
మేడరాజు ఓడిపోయి, పొలవాసకు పారిపోయాడు. కాని మరల అతడు నగునూరు 
దొమ్మరాజు మరియు కళ్యాణీ చక్రవర్తి సేనాని మైలగి దేవునితో కలిసి క్రీ.శ. 1159లో 
కాకతీయుల నెదిరించి ఓడిపోగా ఈ సబ్బి మండలము అనగా నేటి కరీంనగర్‌ జిల్లా 
ప్రాంతమంతయు కాకతి రుద్రదేవుని. అధీనమయ్యెను. 


కాకతీయులు (క్రీ.శ. 1159-1323) : 


తొలి కాకతీయ చక్రవర్తులు కళ్యాణీ చాళుక్యులకు సామంతులుగా నుండినను, 
కాకతి రుద్రదేవుని కాలము నుండి స్వతంత్ర కాకతీయ పాలన ఆరంభమైంది. ఇతని 
కాలములో నగునూరు రాజధానిగా ఏలిన గంగాధరుడు క్రీ.శ. 1171 లో వేయించిన 
శాసనము నేడు కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌ గృహ ఆవరణలో నిలిచియున్నది. క్రీ.శ. 13283 
లో చివరి కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు ఢిల్లీ సేనలకు పట్టుబడి మార్గమధ్యములో 
ఆత్మహత్య చేసుకొన్నాడు. 

కాకతీయుల అనంతరము ముసునూరి నాయకులు రేచర్ల వెలమలు ఈ ప్రాంతము 
నేలిరి. బహమనీలు, విజయనగర చక్రవర్తులు ఈ ప్రాంతముపై దండెత్తిరి. దేవరాయలు 


కాళేశ్వరము నందు క్రీ.శ. 1397లో వేయించిన శాసనమందు తులాపురుష దానమిచ్చినట్లు 
ద్యోతకమగుచున్నది. 


మహ్మదీయుల పాలన : 


బహమనీ రాజ్య పతనానంతరము సుల్తాన్‌ కులీ కుతుబుల్‌ ముల్క్‌ క్రీ.శ. 1518 
లో గోలకొండ కోట కేంద్రముగా స్వతంత్ర కుతుబ్‌షాహీ రాజ్య స్థాపన గావించెను. 
కరీంనగర్‌ జిల్లాలోని ఎల్లందల్‌, మొలంగూర్‌, చరామిరి దుర్గములను పాలించిన ఖివాయుల్‌ 
ముల్క్‌ తిరుగబడి ఓడిపోగా ఈ జిల్లా ప్రాంతమంతయు సుల్తాన్‌ కులీ వంశమయ్యెను. 
ఇబ్రహీం కుతుబ్‌ షా కాలములో ఎల్గందల్‌ పాలకుడైన జగదేవదావు తిరుగుబాటు చేసి 
ఓడిపోయి విజయనగరమునకు పారిపోయెను. ఆరవ సుల్తాన్‌ అబ్బుల్లా కుతుబ్‌ షా మొగలుల 
చేతిలో ఓడిపోయి క్రీ.శ. 1656 లో జెరంగజేబు కొడుకైన మహ్మద్‌ రాకుమారునికి తన 
రెండవ కూతురునిచ్చి వివాహం చేసి వరకట్నము క్రింద రామగిరి దుర్గము నొసంగి 
సంధి చేసికొనెను. (క్రీశ. 1687 లో జెరంగజేబు చివరి. పాలకుడైన అబుల్‌ హసన్‌ 
తానీషాను బంధించి గోలకొండ రాజ్యమును ఆక్రమించెను. మహదేవ్‌పూర్‌ సమీపమున 
గల కాళేశ్వరము మరియు పోనీపేటలలో బెరంగజేబు మసీదులు కట్టించారు. ఈ ప్రాంతము 
క్రీశ. 1687 నుండి 1724 వరకు దాదాపు నాలుగు దశాబ్దములు మొగలుల పాలన 
(క్రిందికి వచ్చెను, 


కరీంనగర్‌ ఖాన్‌దాన్‌ 5 


దక్కన్‌ సుబేదారుగా నుండిన నిజాముల్‌ ముల్క్‌ ఆసఫ్‌ జా క్రీశ 1724 లో 
స్వతంత్రించి ఆసఫ్‌ జాహీ వంశమును స్థాపించాడు ఇతని వంశజులు ఏడుగురు నిజాం 
నవాబులు హైదరాబాద్‌ రాజధానిగా తెలంగాణము మరార్వాడాలతో గూడిన పాత 
హెదరాబాద్‌ సంస్థానము నేలినారు క్రీశ 1948 సెప్టెంబర్‌లో జరిగిన పోలీసు చర్యనుండి 
నేటి వరకు ప్రజాస్వామ్య పాలన ఈ జిలా యందు కొనసాగుచున్నది 


మత పరిస్థితులు 

బౌద్ధ, జెన, శెవ, వెష్టవ, ఇసాం, డైస్తవ మతములు ఈ ప్రాంతములో ఆదరణ 
పొందాయి బౌద్ధస్థూపములు ధూళికట్ట పాశిగాం, మీర్దంపేటలలో దర్శనమిసాయి జైన 
ప్రతిమలు మరియు అవశేషాలు వేములవాడ, గంగాధర, రేపాక, నాంపలి శనిగరం, 
పొటపల్లి, కోరుట, పొలాస, కాళేశ్వరము నగునూరు ఎలిగేడు, ముల్మనూరు తంగళ్లపల్లి, 
కరీంనగర్‌ మున్నగు ప్రాంతములలో దర్శనమిస్తాయి శెవ, వైష్ణవ మతాలు ప్రజాదరణ 
పొందినాయి వేములవాడలో 9, 10 శతాబ్దములందు కాలాముఖ శైవము, గణపతి 
దేవ చక్రవర్తి కాలములో మంత్రకూట ప్రాంతమున పాశుపత శెవము ఆదరణ పొందిన 
ఆధారాలున్నాయి కాకతీయుల పాలనలో ఆరాధ్య శెవం, వీర శెవం, కాపాలిక శైవం 
ఆదరణ పొంది పెక్కు శివాలయములు వెష్టవ మత పోషణకు నిదర్శనాలుగా ఉన్నాయి 
కాకతీయ రాజ్య పతనాంతరము మహ్మదీయ సులానుల పాలనలో ఇసాం మతము వ్యాప్తి 
చెందింది కుతుబ్‌ షాహీ, ఆసఫ్‌ జాహీలు షియా మత పోషకులు కాగా, మొగల్వుల 
కాలములో సున్నీ మతము ఆదరణ పెంపొందింది బిజిగిరి షరీఫ్‌ దర్గా ఎనిమిది వందల 
సంవత్సరాల నుండి ప్రజాదరణ పొందుచున్నది కరీంనగర్‌ జిల్లాలో క్రైస్తవ మిషనరీల 
1882 లో ప్రవేశించాయి క్రీశ 1897 లో సంభవించిన కరువు దినాలో కొత్తపెల్లి 
మిషనరీకి చెందిన వెసీ పేదలకు అన్నము పెట్టి ఆదరించాడు 1905 నుండి కైస్తవ 
మత ప్రచారము ఊపందుకుంది 1921 లో జిల్లా యందు 1581 కైస్తవులుండగా, 
1941 లో రెండు దశాబ్దములలోనే వారి సంఖ్య 22 వేలకు పెరిగింది 


సాంఘిక పరిస్థితులు 

శాతవాహనుల కాలములో వృత్తి (శ్రేణులేర్చడినాయి. హాలికులు, శెట్లు, గధికులు 
(మందులు తయారు చేయువారు), వర్ధకులు (వడ్రంగులు), కమ్మరివారు, కొలికులు 
(నేతగాండ్రు), తిలపింసకలు (గానుగువాండ్రు), గోతి, మూర్ధక మున్నగు వృత్తుల పరంగా 
కులాలేర్చడినాయి. చాళుక్య, కాకతీయుల కాలంలో చతుర్వర్ద వ్యవసాయమే ప్రధాన వృత్తి 
స్రీలు విద్యా వంతులై వివిధ కళారంగాలలో రాణించినట్లు ఆలయాల శిల్ప సంపద 
తెలుపుచున్నది వరి, గోధుమ ఆహారముతో పాటు పండ్లు ఫలాదులు ఎక్కువగా 


కరీంనగర్‌ ఖాన్‌దాన్‌ 6 


స్వీకరించేవారు స్త్రీలకు ఆభరణములందు మక్కువ ఎక్కువ ఉండేదని దేవతా ప్రతిమా 
శిల్పాల చెక్కడాలు తెల్చుచున్నాయి 

వేములవాడ ధర్మపురి, కాళేశ్వరము నాటి నుండి నేటి వరకు తీర్ధ క్షేత్రాలుగా 
విరాజిలు చున్నాయి ఆధునిక కాలములో కొండగట్టు, నాంపలి, పర్యాటక మరియు 
యాత్రిక స్థలాలుగా అభివృద్ధి చెందుచున్నాయి బ్రాహ్మణులు, జ్యోతిష్య ఖగోళ శాస్త్రములందు 
దిట్టలైయుండిరి అంటరానితనము, అవిద్య, బహు భార్వత్వము, బాల్య వివాహాలు వ్యాప్తిలో 
నుండేవి విద్య అగ్రవర్ణములకే పరిమితమై యుండెను 20వ శతాబ్దపు ఆరంభము 
నుండియే ప్రభుత్వ పారశాలలు ఏర్పడినాయి అంతకు పూర్వము వీధి బడులే శరణ్యంగా 
ఉండేవి 
సాహిత్యము 

శాతవాహనుల కాలములో ప్రాకృతము, సంస్కృతము, చాళుక్యుల కాలములో 
సంస్కృతము, కన్నడము, కాకతీయుల కాలములో సంస్కృతము, ఆంధ్రము, మహ్మదీయ 
సులానుల కాలములో ఉర్జూ, ఫారసీ, అరబ్బీ భాషలు పోషింపబడినాయి హాలుని 
గాధాసపశతి ప్రాకృతంలో ఉంది పంపని విక్రమార్జున విజయము కన్నడంలోనూ, సోమదేవి 
సూరి యశసిలక చంపువు సంస్కృతంలోనూ రచించబడినాయి రామగిరి ముప్పభూపాలుని 
ఆస్థానములో నుండిన మడికిసింగన క్రీశ 1420 లో పద్మ పురాణోతర ఖండము రచించి 
ఎల్లందల నేలిన కందనామాత్యునికి అంకితమిచ్చాడు భాగవతములోని చివరి రెండు 
స్మంధముల రచన గావించిన నారయ ఎల్గందల్‌ వాడే యగుట విశేషము అనాటి 
వెలిగందుల నారయ నుండి నేటి డాసి నారాయణ రెడ్డి వరకు ఎందరెందరో కవులు, 
పండితులు అనేక రచనలు గావించారు కరీంనగర్‌ జిలా అనేక మంది విజ్ఞులకు, 
విద్యావేతలకు నిలయము ఆచార్యులైన జి రాంరెడ్డి, సి నారాయణరెడ్డి, జాఫర్‌ నిజాం, 
నవనీత్‌రావు, అనంతస్వామి విశ్వవిద్యాలయాల కులపతులు కరీంనగర్‌ జిల్లా వారు కావడం 
విశేషము వంగర వాసవ్యుదైన మాజీ ప్రధాని పి వి నరసింహారావు బహుభాషా కోవిదుడు 
ఉర్దూ పర్షియా భాషావేత్తలు ఎల్గందల్‌లో అనేక రచనలు గావించారు 20వ శతాబ్దంలో 
ఆంగ్ల భాష వ్యాప్తిలోకి వచ్చింది చివరి నిజాం కాలములో ఉర్టూ మధ్యమము ఉండగా 
1948 లో జరిగిన పోలీసు చర్య తరువాత ఆంగ్ల మాధ్యమము అమలులోనికి వచ్చినది 
మూడు దశాబ్దముల క్రితమే ఉన్నత విద్య తెలుగు మాధ్యమము లోనికి మార్చబడింది 


గ్రామీణ కళలు, వినోదములు 


వీధీ నాటకాలు, తోలు బొమ్మలాటలు, ఒగ్గు కధలు, హరి కధలు, ఎలమ్మకధలు, 
పాండవుల కధలు నేటికి పల్లెల్లో చెప్పుకోదగిన వినోద (ప్రక్రియలు బతుకమ్మ పండుగ, 
సంక్రాంతి పండుగ మగువలచే ముచ్చటగా జరుపబడతాయి (బ్రాహ్మణ కుటుంబాలలో 
కరీంనగర్‌ ఖాన్‌దాన్‌ 7 


శాస్త్రీయ సంగీతం, నాట్యం, వాద్యం నేర్చినవారు కనిపిసారు హరిజన, గిరిజన జాతులలో 
బంజారా నృత్యము కనిపిసుంది సాంస్కృతిక కార్యక్రమాలకు ఈ జిలా అనాది నుండి 
ఉనికి పట్టు చదరంగము, పుంజీతము అష్టచెమ్మ, గోలీలాట, గిల్లిదండ (చిర్రగోనె), 
పచ్చీసు, కచ్చకాయలు, బొంగురములాట చెడుగుడు (కబడ్డీ, తొక్కుడు బిళ, చెమ్మచెక్క 
దాగుడు మూతలు మున్నగు పెట్టుబడిలేని ఆటలు ఆనాటి ఈనాటి వినోదములు కరీంనగర్‌ 
జిల్లా నేత పినకి, ఫిలిగ్రి పనికి సుప్రసిద్ధము సిరిసిల వాసి నల పరంధాములు అగ్గి 
పెట్టెలో నుంచదగిన చీర నేయడం అద్భుతం కాగా స్వర్ణకారులెన మురళీ, చక్రపాణి 
25వ డిసెంబర్‌ 2002 రోజున ఆనాటి ప్రధానమంత్రి వాజ్‌పాయ్‌ గారికి వెండి తీగెలతో 
చేసిన భారతమాత విగ్రహాన్ని బహూకరించి ఇచటి ఫిలిగ్రీ పనికి జాతీయ గుర్తింపు తెచ్చారు 


ఆర్థిక పరిస్థితులు 

శాతవాహనుల కాలములో పదిహేడు శ్రేణుల వారుండినటుగా వారి శాసనాలు 
తెలుపుతున్నాయి అనాది నుండి ఈ ప్రాంతమునకు పశ్చిమ దేశాలతో వర్తక 
సంబంధాలుండేవి దాదాపు ఇరవె ఏడు వందల సంవత్సరాల పూర్వమే మెట్‌పల్లి 
సమీపమున గల జగ్గసముద్రం, కోన సముద్రం ఇబ్రహీంపట్నం, రేగుంట మున్నగు 
చోట్ల శుభ్రపరుచబడిన వూట్స్‌ ఇనుము డెమాస్మస్‌ మరియు పర్షియాకు ఎగుమతయ్యేది 
రెండు వేల సంవత్సరాల పూర్వమే రోమ్‌ దేశముతో వర్తకవాణిజ్యములుండినట్లు 
నుస్తులాపూర్‌లో లభించిన నీరో, ఆగస్టస్‌ చక్రవరుల కాలపు రోమన్‌ వెండి నాణెములు 
తెలుపుచున్నాయి చాణుక్యుల కాలములో చెరువుల త్రవ్వకాలు జరిగి గ్రామాలను 
నెలకొల్పడమైనది దేవాలయములకు రాటణములు (రాట్‌ పంపు), గానువులు, భూములు 
దానములుగా ఇవ్వబడినాయి పూదోటలు, పండు తోటలు, తాటి వనాలు పెంచబడినాయి 


కాకతీయుల కాలములో నూతన గ్రామముల నిర్మాణం, రెడ్డి, తలారి, పురోహితుడు, 
కమ్మరి, కంసాలి, వడ్రంగి, కుమ్మరి, చాకలి, మంగళి, వెట్టి, చర్మకారుడు అను పన్నెండు 
మంది ఆయకార్ల నియామకముతోనే గ్రామాల స్థాపన జరిగేది వీరి కాలములో అనేక 
చెరువులు, కుంటలు నిర్మింపబడి వ్యవసాయము అభివృద్ధి చెందింది వర్తక వాణిజ్యములు 
వృద్ధి నొంది సంతలు, జాతరలు ఏర్పడినాయి క్రీ శ 1801 ఎల్లేడు శాసనమందు ఇల్లరి 
పుల్లరి పనులు గోచరిస్తాయి ఇల్లరి యనగా ఇంటిపై విధించు పన్ను, పుల్లరి యనగా 
పచ్చిక బయళ్లపై విధించు పన్ను రాకపోకల సౌకర్యములు ౧నిక బాటల గుండానే 
జరిగేది 20వ శతాబ్దపు ఆరంభములో చివరి నిజాం కాలమందు మొరం రోడ్డు, కంకర 
రోడ్ల నిర్మాణము ఆరంభమై క్రమేపి సిమెంటు మరియు తారు రోడ్లుగా మారినాయి 
1912 లో మెట్‌పల్లి జాగీరుదారు నవాబు ఫకురుల్‌ ముల్మ్‌ మొదటి సారిగా సెకిలు 
స్వారీ చేయడం చూచి ప్రజలు ఆశ్చర్యపడినారు 1920 30 మధ్య కాలములో మోటారు 


కరీంనగర్‌ ఖాన్‌దాన్‌ 8 


వాహనాలు వచ్చాయి భూస్వాములు వాడే కారను టూరింగులని పిలిచేవారు క్రీశ 
1923 లో ఈ జిలాలోని పెద్దపలి రైలు మార్గముతో కలుపబడింది అనాది నుండి ఉన్న 
కొలతలు తూనికల స్థానములో 1962 లో ప్రసుత మెట్రిక్‌ పద్ధతి అమలులోకి వచ్చింది 


కళాత్మక నిర్మాణములు 


ఈ జిల్లాలో శాశ్వత ప్రాతిపదికపై రాతితో నిర్మించిన మొట్టమొదటి ఆలయాలు 
వేములవాడలో వెలసినాయి భీమేశ్వర, నగరేశ్వర ఆలయాలు వేములవాడ చాళుక్యుల 
గొప్ప కళాఖండాలు కళ్యాణీ చాళుక్యుల కాలములో వెలసిన దేవాలయాలు వేములవాడ, 
ధర్మపురి చొప్పదండి, జమ్మికుంట, పొట్లపల్లి, రాయికల్‌, వాల్గొండ మున్నగు (ప్రాంతములలో 
దర్శనమిసాయి పొలవాస రాజుల కాలపు ఆలయాలు పొలాస, నంది మేడారం, మలన్న 
పేటలో నేటికిని నిలిచివున్నాయి శిల్పకళా సౌందర్యమును చాటు కాకతీయుల 
దేవాలయములు నగునూరు, కొతపెల్లి, మంధని, చంద్రవెల్లి, కట్కూరు, గొడిశాల మున్నగు 
ప్రాంతములలో కలవు ఇంకనూ దాదాపు వంద చారిత్రక ్రదేశాలందు చిన్నా పెద్దా 
దేవాలయములు దర్శనమిస్తాయి 


ఈ జిల్లాలో గణపతి బ్రహ్మ విష్ణువు, శివుడు సూర్యుడు, దేవి మున్నగు హిందూ 
సంప్రదాయ శిల్పములతో పాటు అనేక జెన శిల్పాలు పలుచోట పర్యాటకుల దృష్టిని 
ఆకర్షిస్తాయి ఈ ప్రాంతమందు బలిష్టమైన దుర్గముల నిర్మాణం జరిగింది క్రీపూ రెండవ 
శతాబ్దములో నిర్మించబడిన కోటల అవశేషాలు కోటి లింగాల ధూళికట్ట త్రవ్వకాలలో 
బయల్చ్పడినాయి మధ్యయుగములో రామగిరి, ఎల్గందల్‌, మొలంగూరు, ప్రతాపగిరి, 
జగిత్యాల దుర్గములు పాలనా కేంద్రాలుగా విరాజిల్లినాయి 
జిల్లాలోని పర్యాటక కేంద్రాలు 

జిల్లాలో కొండగట్టు, నాంపలి, ఎల్లందల్‌, ధూళికట్ట, కరీంనగర్‌ ఉజ్వల పార్కు 
పర్యాటక కేంద్రాలుగా ఎదుగుతున్నాయి వేములవాడ, ధర్మపురి, కాళేశ్వరం, ఓదేల 
కొతకొండ మున్నగు దేవాలయములు అనాది నుండి ఆదరణ పొందుచున్న క్షేత్రాలు 
నగునూరు, గొడిశాల, చంద్రవెల్లి, మంధని, కొతపెలి, కట్కూరులందున్న కాకతీయ 
దేవాలయములు దర్శనీయములు మంథని సమీపమున నున్న అడవి సోమన్‌పల్లి 
గుహాలయములు చూడదగినవి జిల్లాలోని ఐదు కోటలు రామగిరి, ఎల్లందల్‌, మొలంగూరు, 
ప్రతాషగిరి, జగిత్యాల చారిత్రక పరిశోధనా కేంద్రాలుగా వాసికెక్కినవి మొలంగూరు కోట 
వద్ద నున్న దూద్‌ భౌలీ, రామగిరి సమీపమున నున్న గౌరీ గుండం జలపాతం, పెడిమడుగు 
నందున్న పెద్ద మర్రిచెట్టు దర్శనీయ స్థలాలు ఇంకను ఒక వందకు పెగా గ్రామాలలో 
ప్రాచీన చారిత్రక అవశేషాలు దర్శనమివ్వడం జిల్లా చారిత్రక ప్రాధాన్యతను తెలుపుతుంది 


కరీంనగర్‌ ఖాన్‌దాన్‌ 9 


References 
Munu L Annual Report of Archaelogical Dept of HEH The 
Nizam's Dominions, 1925 192600 19, 20 
రాకూర్‌ రాజారాం సింగ్‌, ఆంధ్రభూమి దినపత్రిక, కరీంనగర్‌ ఎడిషన్‌ ప్రారంభ 
ప్రత్యేక సంచిక తేది 28 5 2001 
3 A.P History Congress Volume VII, Warangal 1983 pp 21, 22 


4 APHC Vol XXIII, 1999 pp 14, 15 

బి యన్‌ శాస్ర, వేములవాడ చరిత్ర శాసనములు, 1991, పిపి 
56 

Parameshwari lal Gupts, Punchamarked coins in AP Museum p 27 


45, 


Dr J Ramanasah, Temples of South India, Delhi, 1989 p 38 
డా॥ జైశెట్టి రమణయ్య, కరీంనగర్‌ జిల్లా చరిత్ర సంస్కృతి, 2003 పి 82 


అ 60 ఇ ర్రా 


Ibid, p 97 
10 APHC VolXV 1991, p 213 


కరీంనగర్‌ ఖాన్‌దాన్‌ 10 


రాతియుగం నుండి ఆంధ్రుల ప్రారంబ కాలం వరకు 


రాకూర్‌ రాజారాంసింగ్‌ 
ప్రధమ చరిత్ర పరిశోధకులు 


1973లో ముద్రింపబడిన కరీంనగర్‌ జిల్లా గజిటిర్‌లో పాత రాతియుగం జాడలేమీ 
లభించలేదని వ్రాయబడింది అప్పటికే తాను మధ్య పాతరాతియుగం అవశేషాలను 
కనుగొన్నానని డా॥ సాంకాల్యా తాను వ్రాసిన Pre history and proto history of 
India and Pakistan (1974) అనే గ్రంధములో పేర్కొన్నారు ఈ జిలాలోని అల్లూరు 
జనగాం ప్రాంతాలలో పాతరాతి యుగం అవశేషములు, జంతు శిలాజాలు గోదావరీ 
తీరంలో లభించాయని ఎల్‌ మన్‌ (L Mann) 1925 26 లో ప్రచురించబడిన నిజాం 
రాష్ట్ర ఆర్కియాలజీ రిపోర్టులో పేర్కొన్నారు 

నేను ఆం ప్ర పురావసు శాఖ డెరెక్టరు డా॥ వివి కృష్ణశాప్రి (ఆయన అప్పట్లో 
ఒక టెక్నికల్‌ అసిస్టెంట్‌) ప్రోత్సాహంతో ఈ జిలా గోదావరీ నదీ తీరంలో ఈ యుగ 
అవశేషాలపై పని ప్రారంభించి పాతరాతి యుగం నుండి శాతవాహనుల కాలం వరకు 
ఎన్నో స్థావరాలు కనుగొన్నాను ఈ విషయాలను కరీంనగర్‌ జిల్లా మండల చరిత్ర 
(1981లో వివరించాను ప్రసుత వ్యాస ఉద్దేశ్యం ఆదిమానవుని జీవన విధానం గూర్చి 
స్థూలంగా కొన్ని వివరాలను అందించటం మాత్రమే 


పూర్వ, మధ్య పాతరాతియుగాలు 

ఆదిలాబాద్‌ జిల్లా వేమనపలి ప్రాంతంలో ప్రవహించే ప్రాణహిత నది ఒడ్డున 
పూర్వపాతరాతి యుగం, పూర్వ మధ్య పాతరాతి యుగాలకు సంబంధించిన అప్పటి 
మానవుడు తయారు చేసిన రకరకాల పనిముటు లభ్యమయ్యాయి కొన్ని జంతు శిలాజాలు 
కూడా లభించాయి వీటిలో కొన్ని జింకజాతి (6126111250), మనుబోతు విల 
((Boselaphus) (Surehiele)), ఎద్దు జాతి అవశేషాలు వీటివలన అప్పటి కాలంలో 
కరీంనగర్‌ జిల్లా, దీని పరిసర ప్రాంతాల్లో దట్టమైన అడవులుండేవని, అప్పటి వర్షపాతం 
అధికమని, అప్పటి మానవుడు వేటను వృత్తిగా స్వీకరించి అడవుల్లో జంతువులను 
వేటాడడమేకాక, వృక్షసంపదఎ ఆధారపడి ఆకులు, దుంపలు, పండ్లను సేకరించి 
భుజించేవాడని మనం ఊహించవచ్చు ఈ విధమెన ఆర్థిక వ్యవస్థఎ ఆధారపడిన అప్పటి 
మానవుడికి సంబంధించిన స్థావరాలు అధికంగా లభించలేదు కాని కరీంనగర్‌ జిల్లా 
రామగుండం, గోదావరిఖని ప్రాంతాలో వీరి స్థావరాలు చెప్పుకోదగ్గ స్థాయిలలో 
బయటపడ్డాయి 


కరీంనగర్‌ ఖాన్‌దాన్‌ 11 


జంతు, వృక్ష సముదాయంపె ఆధారపడ్డ అప్పటి మానవుడు ఒకేచోట 
నివసించేవాడుకాదు సామూహిక జీవనాన్ని గడుపుతున్నప్పటికి ఆహారాన్ని సేకరించేందుకు 
సంచార జీవనాన్ని గడిపేవాడు ఈ యుగాలకు సంబంధించిన అవశేషాలు గుట్ట అడుగు 
ప్రాంతంలో, నదీతీరాలో మెదాన ప్రాంతాలో లభించాయి అదే విధంగా ఏదో ఒక 
ప్రదేశంలో తాత్కాలికంగా నివసిస్తూ అలా బస చేసిన ప్రాంతంలో సున్నితమైన రాళను 
ఎంపిక చేసుకుని వాటి నుండి తనకు ఉపయోగపడే పనిముట్లను తయారు చేసుకునేవాడు 
అందులో ముఖ్యమెనవి బల్లెపు మొనలు, గొడ్డళ్ళు చడక్రంలాంటి పదునెన పరికరాలు, 
గీకుడురాళ్ళు (Screpers) ఉండేవి ఇవి జంతువులను వేటాడటానికి దుంపలు (త్రవ్వేందుకు, 
వేటలో లభించిన జంతువుల చర్మాన్ని కోయుటకు ఉపకరించేవి అంతేగాక చర్మాన్ని శుభ్రం 
చేయుటలోను ఇవి సహాయపడేవి ఆదిమానవుడు ఇలాంటి చర్మాలను నడుము క్రింది 
ప్రాంతాన్ని దాచుకోవడానికి ఉపయోగించేవాడని చెప్పవచ్చు ఇదేకాక ఇలాంటి పనిముట్లు 
తయారు చేసిన స్థావరాలను రాతియుగ మానవుని పరిశ్రమ (F201) ప్రాంతంగా 
చెప్పవచ్చు. దీనికి కారణమేమిటంటే ఇలాంటి స్థావరాలో ఈ పనిముటేగాక వీటిని తయారు 
చేసేందుకు విడదీసిన బిచ్చరాళు రాతియుగంలో వాడిన పదార్థాలు లభించుట ఇలాంటి 
పనిముటు తయారు చేసి తన వెంట తీస్కొని మరో ప్రదేశానికి సంచరించేవాడు 


నేను కనుగొన్న ఇలాంటి రాతియుగపు కర్మాగారాలు అక్కడ లభించిన అసంఖ్యాక 
రాతి పనిముటు, అతని విశాలమెన స్థావరం దృష్టిలో ఉంచుకుంటే అప్పటి మానవులు 
పదినుండి ఇరవై సంఖ్యలో గుంపుగా శ్రమించేవారు ఆనాటి మానవుడు చేతితోనేగొక, 
మెదడును ఉపయోగించి అత్యంత తెలివిగా వేటాడటానికి, వృక్ష సముదాయాన్ని 
సేకరించేందుకు కృషి చేసేవాడు దీని బట్టి మానవుడు ప్రారంభ వ్యవస్థనుండి తన 
బుద్ధిబలాన్ని ఉపయోగించేవాడని తెలియవసున్నది 


ఉత్తర పాతరాతి యుగం 


ఉత్తర పాతరాతి యుగంలో ముడిపదార్థాలతో చేసిన పనిముటు, బిచ్చరాళతో 
పనిముట్లను తయారు చేయటమేగాక ఈ యుగంలో బ్లేడు (31140 వంటి పరికరాన్ని 
తయారు చేయటం ప్రారంభించాడు పూర్వ పాతరాతి యుగంలో మానవుడు ఉపయోగించిన 
పనిముట్లు బరువుగా పొడవుగా ఉండేవి పాత, మధ్యరాతి యుగంలో బిచ్చరాళ్లపై 
ఆధారపడటంవల్ల ఆ కాలపు పనిముటు అడ్డంగాను, పొడవులోను, బరువులోనూ చిన్నవిగా 
ఉండేవి ఈ పనిముటకు ఒక నిర్దిష్ట ఆకారం లేదు ఉతర పాతరాతి యుగ మానవుడు 
తయారు చేసిన పనిముట్లు మాత్రం ఒక నిర్దిష్టమైన బేడు ఆకారంలో ఉండేవి ఇవి 
పొడుగులో ఎక్కువగాను, వెడల్పులో తక్కువగాను, మందంలో తక్కువగానూ ఉండేవి 
ఇలాంటి పనిముటలో బేడు పని మొనలు, బల్లెపు మొనలు బ్లేడు చివరలో లేక ప్రక్కలలో 


కరీంనగర్‌ ఖాన్‌దాన్‌ 12 


పదును చేసిన గీకుడు రాళు మరియు ఉలి మొనలు లభించాయి ఇవి సైజులో పెన 
పేర్ళాన్న ముడిపదార్ధపు, బిచ్చరాళ పనిముటకన్నా బరువులో చాలా చిన్నవి 


కరీంనగర్‌ జిలా పాత మధ్యరాతి యుగంలో గాని లేక ఉతర పాతరాతియుగంలో 
గాని మానవుడు రకరకాల స్థావరాలో నివసించేవాడు ఈ కాలపు మానవుడు గుట్టలు 
అడవి ప్రాంతాలు, నదీతీరాల్లో, గుట్టపె ప్రాంతాలో కూడా నివసించేవాడు పనిముటను 
తయారు చేసుకునేవాడు అతని స్థావరాలనుండి రకరకాల పనిముటు, జంతు శిలాజాలు 
అవశేషాలతో పాటు వృక్ష శిలాజాలో చేసిన పనిముటు కూడా లభించాయి మధ్యపాతరాతి 
యుగానికి చెందిన ఈ అవశేషాలు గోదావరీ నదీతీరాన ఈ జిలాలో భాజీపలి, మేడిపలి 
మొదలగు ప్రాంతాల నుండి లభించాయి ఈ అవశేషాలు గుర్రాలకు, పందులకు, అడవి 
ఎద్దు జింక జాతులు, బర్రె జాతి, తాబేలునకు సంబంధించినవి ఖాజిపలి, మేడిపలి 
స్థావరాలు గోదావరి నదిలో కలుసున్న మేడిపలి వాగు ఒడ్డు ప్రాంతాల్లో లభించాయి 
ఇలాంటి జంతువులు నీటి వనరులపె ఆధారపడి జీవించేవి ఇందులో చాలా జంతువులు 
అడవి ప్రాంతాలకు చెందినవి కాబట్టి ఆదిమానవుడు నివసించిన ప్రాంతాలలో ఒక మాదిరి 
అడవి ఉండేదని అప్పటి చిన్న పెద్ద వాగులలో నీరు లభ్యమయ్యేదని భావించవచ్చు 


ఆ యుగంలో జంతువులను వేటాడేందుకు మానవుడు వేరే పద్ధతులను 
అనుసరించాడని చెప్పవచ్చు ఎందుకంటే బేడు ఆకారపు పనిముటు జంతువులను 
కోయడానికే కాని వేటకు ఉపయోగపడేవికావు అందుకని వేటకోసం భారీ ఎముకలు, 
కట్టెలాంటి పనిముట్లను వాడేవాడని చెప్పవచ్చు ఇందుకు ఆధారాలు లభించనప్పటికీ 
ఈ పద్ధతి, లేదా ఇలాంటి పద్ధతి తప్ప వేటకు మార్గం లేదు నిన్నటి వరకు ఈ జిల్లా 
మహదేవపురం ప్రాంతంలో జంతువుల్ని వేటాడడానికి ఇలాంటి కర్రలను వాడారని 
చెప్పటానికి ఆధారాలున్నాయి ఉత్తర తెలంగాణ ప్రాంతంలో లభించిన సాక్ష్యాధారాలను 
బట్టి అప్పటి మానవుడు తెలివిలో ప్రారంభ రాతియుగాలకు భిన్నంగా బ్రతికేవాడని 
చెప్పవచ్చు మన ఆదివాసులు అనుసరించిన, మరోవేట పద్ధతి గోతులను (త్రవ్వి 
జంతువులను ఆ గోతులవెపు పరిగెత్తించి పట్టుకోవడం ఈ పద్ధతి మానవుని తెలివిని 
ప్రదర్శిస్తుంది బహుశా ఉతర రాతియుగంలోనూ ఈ పద్ధతిని ఉపయోగించి ఉండవచ్చు 


మేధాశకిలో ఈ కాలపు మానవుడు వీరి పూర్వులకన్నా ఎక్కువ పరిజ్ఞానాన్ని కలిగి 
ఉన్నాడని చెప్పవచ్చు ఈ మానవుడు కూడా సంచార జీవనాన్ని గడిపేవాడు ఈ మానవుల 
జనాభా గతంలో కన్నా ఎక్కువ కరీంనగర్‌ జిలా గోదావరి దక్షిణ తీరాన వీరి నివాస 
ప్రాంతాలు కనుగొనబడ్డాయి గోదావరిఖని సమీపంలోని గోదావరి పరివాహక ప్రాంతాల 
నుండి కూడా జంతువుల అవశేషాలు లభించాయి అలాగే ఈ ప్రాంతంలో ఎముకలతో 
చేసిన పరికరాలు లభించాయి దీన్నిబట్టి ఈ కాలపు మానవుడు వేటాడుటకు, దుంపలు 


కరీంనగర్‌ ఖాన్‌దాన్‌ 13 


సేకరించేందుకు కర్ర పనిముట్లను వాడి ఉంటాడని ఊహించవచ్చు కాని అలాంటి 
కర్రపనిముటు లభించకపోవడానికి కారణం అవి తొందరగా నశించడమే 


ఈ కాలానికి సంబంధించిన ముఖ్యమెన పరికరం ఉలి (9480) ఆకారంలో 
ఉండేది ఇలాంటి ఉలి ఆకారపు పనిముటతో యూరప్‌లోని ప్రాన్స్‌ ప్రాంతాలలో బొమ్మలు 
గీసినట్టు ఆధారాలు లభించాయి కాని మన ప్రాంతంలోగాని, భారతదేశంలోని ఇతర 
ప్రాంతాల్లో గాని ఇలాంటి బొమ్మలు లభించలేదు కాని నేను సర్వే చేసిన కర్నూలు జిలా 
ప్రాంతంలో రాతి గుహలో కొన్ని నక్షాలున్నాయి బహుశ మన జిలాలోను అవి 
లభించవచ్చు. ప్రసుత కాలంలో ఇలాంటి నక్షాలు మన ప్రాంతంలోనూ లభిసున్నాయి 
కూడా 


మధ్యరాతి యుగం 


మధ్యరాతి యుగం కాలంలో ఆ కాలానికి సంబంధించిన మానవులు లఘుశిలా 
పరికరాల (14160113) పైన ఆధారపడ్డారు ఇవి కొలత (సెజు)లో గాని మందంలో 
గాని, బరువులో గాని అతి చిన్నవి ఇవి రెండు నుండి నాలుగు సెంటీమీటర కన్నా 
పొడుగైనవికావు అడ్డంలోనూ ఇవి ఒక సెంటీమీటరుకన్నా తక్కువే వీటిని ఎన్ను పాళీలతో 
పోల్చవచ్చు ఈ కాలపు మానవుడు తయారు చేసిన పనిముటు రాతిమొనలు, 
చంద్రాకారాలు, అసమ చతుర్భుజాలు (1160ల) గీకుడు రాళ్ళు మొదలెనవి 


లఘురాతి పరికరాలు అధిక సంఖ్యలో సబ్బితం గ్రామానికి సమీపంలో రామగుండం 
గుట్ట జలపాతం స్థావరం నుండి బసంత్‌నగర్‌ గుట్ట చెలిమ స్థావరం నుండి సుల్తానాబాద్‌ 
(ప్రాంతం సమీపంలలో పరుపు బండల స్థావరం నుండి అసంఖ్యాకంగా లభించినాయి 
వీటిని బట్టి మానవుడు జీవించేందుకు నీటి వనరులపె ఆధారపడ్డాడని చెప్పవచ్చు 


కరీంనగర్‌ జిల్లా మహదేవపురం ప్రాంతంలో గిరిజనులు, వెనుకబడిన తరగతుల 
వారు ఈనాటి వరకు ఇలాంటి పరికరాలతో పిట్టలను వేటాడటం చేపలను పట్టడం 
చేసుంటారు దీన్ని బట్టి అప్పటి మానవుడు లఘుశిలా పరికరాలతో పిట్టలను వేటాడేవాడని, 
చేపలను పట్టి భుజించే వాడని తెలుస్తుంది ఈ కాలపు ప్రత్యేకత ఏమిటంటే మానవుడు 
స్థిర నివాసాలను, అస్థిర నివాసాలను రెంటిని ఏర్పరచుకొని జీవించాడు ప్రస్తుత సభ్యత, 
సంస్కారం ఈ కాలానికి తరువాత కాలంలో నూతన రాతియుగంలో ప్రారంభమయి 
ఉండవచ్చు. ఈ కాలాల్లో వ్యవసాయాన్ని చేపట్టిన ఆధారాలు ఉన్నాయి 


మధ్యపాతరాతియుగం మానవుడు మన ప్రాంతాలలో యాఖెవేల సంవత్సరాల 
పూర్వం నివసించి ఉంటారు మధ్యపాతరాతియుగం మానవులు ముప్పై నుండి నలభై 
వేల నాటికి, ఉత్తర రాతియుగం వారు ఇరవై వేల నాటికి జీవించేవారు మధ్యరాతియుగం 


కరీంనగర్‌ ఖాన్‌దాన్‌ 14 


అంటే లఘురాతి పరిశ్రమ పదిహేను వేల సంవత్సరాల కన్నా పాతది కాదు దాదాపు 
ఏడువేల సంవత్సరాలకు పూర్వమే బృహత్‌ శిలా సమాధులు కట్టబడ్డాయి వీరి తర్వాతన 
మన ప్రాంతంలో చరిత్రకు పునాదులు ఏర్పడ్డాయి 


పాతరాతి యుగాల్లో పనిముట సున్నితమెన ఇసుక రాళ్ళు (QuUarmites) తో 
చేయబడ్డాయి ఇవి ఇనుము తర్వాత అధిక గట్టిదనాన్ని కలిగినవి కాని ఉతర రాతియుగం 
లఘురాతి పరికరాలు మాత్రం రకరకాల రంగులు కల జెకుముకు రాళతో చేయబడ్డాయి 


నూతన రాతియుగం 


నూతన రాతియుగంలో పూర్వ పాతరాతి యుగపు బరువెన పనిముట్లను ఈ 
మానవుడు ఉపయోగించాడు మరోసారి గొడ్డళ్ళను బాడిసెలను పనిముటుగా వాడారు 
వీటికి నునుపుదనాన్ని కలిగించాడు వీటి ద్వారా అడవులను కొట్టి స్థిర నివాసాలను 
ఏర్పరచుకున్నాడు వ్యవసాయాన్ని చేపట్టాడు మట్టి పాత్రలను తయారు చేశాడు కాని 
లోహన్ని ఉపయోగించడం ఈ కాలం నాటికి అలవర్చుకోలేదు ఈ కాలపు చివరలో 
బృహత్‌ శిలా కాలంలో ఇనుముతో పనిముటు తయారు చేసాడు నూతన రాతియుగపు 
స్థావరాలో సులానాబాద్‌ సమీపంలోని కదంబాపూర్‌, హుస్నాబాద్‌ సమీపాన బుడిగెపలి 
మొదలగునవి ముఖ్యమైనవి లఘుశిలా పరికరాలు వాడే (ప్రజల స్థావరాలు నదీ తీరానికి 
దూరంగా లభిసున్నాయి గోదావరి నదికి కిలో మీటర్‌ దూరం నుండి కరీంనగర్‌ సమీపాన 
అల్గునూరు వరకు వీటి స్థావరాలు లభించాయి అంటే వీరి నివాస ప్రాంతం పెద్దదని 
వీరి జనాభా కూడా అధికమేనని చెప్పవచ్చు వీరు గుట్టలపె కూడా నివసించేవారు 
ఉదాహరణకు రామగిరిపె లభించిన వీరి రాతి నివాస స్థలం ఈ నివాసం ఉతరం వెపు 
మరియు పడమటి వైపునకు రాతి గోడలు లేవు అంటే మూడు గోడల మధ్యనుండే అర 
లాంటిది ఇదీగాక ఇలాంటి పర్వత (ప్రాంతాలో బసంత్‌నగర్‌ సమీపాన ఉన్న గుట్టపె 
భాగాలు, పాలెం సమీపంలోని చిన్న పర్వత ప్రాంతం ముఖ్యమైనవి వీటి నుండి అనేక 
శిలా పరికరాలు లభించాయి ప్రసుత FC1 సమీపంలోని నర్రఆశాలపల్లి సమీపంలో 
ప్రవహించే మేడిపలి వాగు సమీపాన పరుపురాళ్ల చుట్టూ ఇలాంటి పనిముట్లు లభించాయి 
పరుపురాళపై తొలచిన నక్షాలు లభించాయి ఇవి మేడిపల్లి గుట్టపై ఒక రాతి అరుగు 
(Rock Sheter) సమీపంలో లభించాయి అంటే ఇవి వారి కళారూపాలు 


బృహత్‌ శిలా సమాధుల కాలం 


నూతన రాతి యుగం కాలం తర్వాత బృహత్‌ శిలా కాలానికి సంబంధించిన 
సమాధుల ఆధారాలు లభిస్తున్నాయి వీరి సమాధులను చూసినవారికి వీరి కట్టడాల 
నైపుణ్యం తెలుస్తుంది వీరి సమాధులపై బృహత్‌ శిలా గుండ్రటి గుండను ఇరవైకి పైగా 


కరీంనగర్‌ ఖాన్‌దాన్‌ 15 


ఉంచేవారు ఈ వృత పరిధిలోని మధ్య ప్రాంతంలో శవాన్ని పూడ్చి నలువెపులా రాతి 
ఫలకాలనుంచి ఎనుండి పెద్దరాతి ఫలకాన్ని ఉపయోగించి మూసేవారు 


కదంబాపూర్‌ సమీపంలోని గుట్టల్లో ఇలాంటి సమాధులు వందల సంఖ్యలో 
లభించాయి ఇందులో కొన్నిటిని త్రవ్వగా అందులో మానవ అస్థిపంజరాలేకాక అతడు 
వాడిన వస్త్రాలు, (కొన్ని ఆధారాలు లభించాయి) మట్టితో చేసిన చెంబు, గిన్నెలు, పళెములు, 
కుండలు లభించాయి వీటిలో ఆహారాన్ని ఉంచినట్టు కూడా తెలుస్తుంది ఈ 
సమాధులనుండి వెండి బంగారంతో పాటు బలెము బాణపు మొనలు, కతులు, కటారు 
లభించాయి వ్యవసాయ పనిముటు లభించాయి ఈ ఇనుప పరికరాలను బట్టి ఈ కాలపు 
ప్రజలు దక్షిణ దేశంలో ఇనుము ప్రవేశ పెట్టారని చెప్పవచ్చు కాబట్టి ఈ ప్రజలు కట్టెలు 
గొట్టి, నీటిని కాపాడుకుని వ్యవసాయం చేసేవారని, వీరు సైనిక విద్యలో పరిపూర్ణులని 
తెలుస్తుంది నిజామాబాద్‌ జిలాలోని పోచంపాడ్‌ కాల్వ ప్రాంతంలో ఇలాంటి సమాధులు 
కొన్ని త్రవ్వబడ్డాయి ఒక సమాధిలో పె వస్తువులేగాక గుర్రపు అస్థిపంజరం లభించింది 
దీన్ని బట్టి గుర్రాన్ని వాహనంగా ఉపయోగించారని తెలుసుంది 


కదంబాపూర్‌లో ఒక సమాధిని త్రవ్వగా ఒక ఆడ, ఒక మగ అస్థిపంజరాలు 
బయటపడ్డాయి డా॥ వివి కృష్ణశాస్త్రి గారి అభిప్రాయం ప్రకారం ఇవి సతీసహగమనాన్ని 
సూచిసున్నాయి మరో సమాధిలో రెండు చేతులు, రెండు కాళ్ళు నరికివేయబడిన 
అస్థిపంజరం లభించింది ఇది బహుశ ఒక మాంత్రికునికి సంబంధించినది కావచ్చు 
ప్రజలు ఈ మాంత్రికుడిని మళ్లీ లేచి రాకుండా చేతులు, కాళ్ళు నరికి పూడ్చివేయవచ్చు 
దీన్ని బట్టి బృహత్‌ శిలా సమాధులను నిర్మించిన ప్రజలు అసిత్వ వాదులని ఆత్మను 
నమ్మేవారని చెప్పవచ్చు. కాబట్టి వీరిలో మతాభిప్రాయాలేర్చడి ఉండవచ్చు ఈ సమాధుల 
నిర్మాణాన్ని చూసినపుడు వీరికి జ్యోతిష్యం, గణితం మొదలైన శాస్త్రాల్లో పరిజ్ఞానం ఉందని 
తెలుసుంది శవం యొక్క తలభాగం ఏ దిశగా ఉందో చెప్పడానికి దక్షిణం వెపున ఒక 
బండరాయిని పాతిపెట్టేవారు 


శాతవాహన పూర్వాంధ్ర రాజులు 


పరిచయం 

ఆంధ్రప్రదేశ్‌ చరిత్ర భారతదేశ చరిత్రకు భిన్నమైంది కాదు ఇందుకు కారణం 
చరిత్ర రాయడానికి అనువెన ఆధారాలు లభించకపోవటమే ఈ కారణం వల్ల గతంలో 
చరిత్ర పరిశోధకులు ఏదో ఒక ఆధారంతో అంటే లభించిన నాణాల ద్వారా, శాసనాల 
ద్వారా, సాహిత్యం ద్వారా ఆంధ్రచరిత్రను రాసే ప్రయత్నం చేసారు నా అభిప్రాయంలో 
చరిత్రకారులు, చారిత్రక సాహిత్యం (పురాణాలు), నాణాలు లేదా శిలాశాసనాలు మొదలగు 


కరీంనగర్‌ ఖాన్‌దాన్‌ 16 


వాటిని పరిశోధించి చరిత్రను రాసారు కాని పురాణ కధలను మాత్రమేకాక జానపద 
సాహిత్యం ఈనాటి వెనుకబడిన తెగలకు చెందిన గిరిజనులు, వారి జీవన విధానాన్ని 
పరిశీలించి చరిత్రను రాయటం వల మరిన్ని సత్యాలు వెలుగు చూసాయి 


శాతవాహన వంశము లేదా ఆ వంశానికి చెందిన రాజుల చరిత్రలు మనకు 
నేరుగా లభించడం లేదు కాని ఆంధ్ర రాజులకు చెందిన ఆధారాలు లభిసున్నాయి 
ఇప్పటికీ మధ్యప్రదేశ్‌లోని బేతుల్‌ ప్రాంతం నుండి ఉతర తెలంగాణా ప్రాంతం వరకు 
“అంధ” తెగకు చెందిన గిరిజనులు నివసిసున్నారు భారతదేశం పాకిసాన్‌లకు వాయున్య 
దిశగా నున్న ప్రాంతం (ఆఫ్టనిసాన్‌, పాకిసాన్‌లలోని భాగాలు) లో ఈనాటికి “అంధేరీ” 
గిరిజనులు నివసిసున్నారు అదేవిధంగా అంధకోహి, అంధపాన తెగలు ఉండేవని టాల్మీ 
పేర్కొన్నాడు ఇదేవిధంగా కర్టియస్‌ _ సింబరస్‌ లేక 'శబరసాయి' అనే తెగల గూర్చి 
చెప్పాడు బుగ్వేదంలో “పాని అనే తెగ గురించి ప్రస్తావించబడింది ఇదేవిధంగా కోహి 
లేదా కోయ మరియు కోండుల విషయాలు కూడా లభిసున్నాయి బహుశ వీరు కోయ, 
గోండుల జాతులకు చెందిన గిరిజనులు కావచ్చు వీరే మౌర్యుల కాలంలో మధ్యప్రదేశ్‌, 
భూపాల్‌ ప్రాంతానికి చేరుకుని ఉండవచ్చు దీనికి 'సాంబీ ప్రాంతాల్లో లభించిన “అంధేరీ 
స్థూపాలు ఆధారపడుతున్నాయి పెన పేర్కొన్న తెగలు, తాపి గోదావరి నదీ (ప్రాంతాలకు 
సమీపించారు ఈ కారణంగా వీరు బౌద్ధాన్ని అవలంబించారని తెలుసుంది 


చరిత్రలో ఆంధ్రులతో బాటు భోజులు కూడా పేర్మొనబడ్డారు వీరు క్రీపూ రెండు 
మూడు శతాబ్దాలకు చెందినవారు ఐతరేయ బ్రాహ్మణంలో పేర్మొన్న ఆంధ్రులు క్రీపూ 
ఎనిమిదవ శతాబ్దానికి చెందినవారు ఆంధ్రులు, భోజులు క్రీపూ ఆరు లేక అయిదవ 
శతాబ్దం వరకే 'విదిశు కు అంటే ప్రస్తుత గోదావరికి ఉతరంలోని తాపి, ప్రాణహిత 
ప్రాంతం చేరుకున్నారు ఈ ప్రాంతంలోనే 'అద్రిజ అనే వాగు ఉంది 'అరియన్‌' ఈ 
ప్రాంతంలోనే 'అంధోమతి” మధ్య దేశంలో ఉండేదని పేర్కొన్నారు వీటిని బట్టి ఆంధ్రులు 
దక్షిణపధానికి బహుశ క్రీపూ వేయినుండి అయిదు వందల సంవత్సరాలకు పూర్వమే 
చేరుకుని ఉంటారని చెప్పవచ్చు 


ఐతరేయ (బ్రాహ్మణంలో విశ్వామిత్రునికి వందమంది కుమారులని చెప్పబడింది 
ఇందులో విశ్వామిత్రుడు తన మాట వినని యాభైమంది కుమారులను బహిష్కరించి వారిని 
ఆంధ్రుల, పుండ్రుల, శబరుల, పుళిందుల, ముతిబుల తెగల్లో నివసించుమని, వారికి 
దాసులుగా జీవించుమని, ఆర్యుల నుండి బహిష్మరింపబడ్డ ఆర్యులే “వ్రాత్యులు' అని 
సంస్కృత సాహిత్యంలో ఆధారాలున్నాయి ఈ *“వ్రాత్యులు ఆర్య పదానికి దూరంగా దక్షిణా 
పధంలో నివసించేవారు అందులో “ఆంధ్రులు ఒక ముఖ్యమైన తెగ 


కరీంనగర్‌ ఖాన్‌దాన్‌ 17 


మనుస్మృతి ప్రకారం ఆంధ్రులు మాంసాహారులు ఆర్య తెగలకు సంబంధించిన 
వారు కాదు జంతువులను వేటాడి జీవనాన్ని గడిపే వారని తెలుసుంది వీరి ప్రస్తావన 
బౌద్ధ సాహిత్యంలోనూ కనిపిస్తుంది మహా భారతం ప్రకారం ఆంధ్రులు అనేక జాతులకు, 
తెగలకు చెందిన వారని తెలుసుంది (ఆంధ్రేచ బహవ ) ఆంధ్రులతో సహా దక్షిణ పధంలో 
నివసించే పుళిందుల, శబరుల ప్రసావన కూడా కనిపిసుంది మహాభారతంలో పులిండ 
రాజ్యం, ప్రశింద నగరాలకు సంబంధించిన ప్రస్తావనలున్నాయి భారతం, మత్స్య పురాణాల 
ఆధారంగా ఆంధ్రులు, శబరులు, పుళీందులు, ముతిబులు పరస్పర సంబంధం కలవాళ్లని 
తెలుసుంది ఐతరేయ (బ్రాహ్మణంలో విదర్భరాజెన భీముని ప్రసావన ఉంది విదర్భులు 
తాపి పెనుగంగ నదీలోయ ప్రాంతానికి చెందినవారు ఆంధ్రుల కన్నా ముందు ఈ 
ప్రాంతాన్ని అస్మకులు పాలించేవారు “ఆస్మక జనపధ” బౌద్ధానికి ముందుగా ఉండేదని 
చెప్పవచ్చు. ఆంధ్రులు ఇతర తెగలు అస్మక రాజుల ప్రాంతంలో నివసించేవారని నాసిక్త్‌ 
నుండి కరీంనగర్‌ వరకు తాపి నుండి పెన్నేరు వరకు వ్యాపించారని చెప్పవచ్చు ఆంధ్రులు 
ఆస్టనిస్తాన్‌ నుండి మధ్య భారతదేశానికి అక్కడి నుండి తమిళసీమ వరకు వ్యాపించి ఉన్నారని 
చరిత్రలలో ఎన్నో ఆధారాలున్నాయి ఆంధ్ర, శబర పేర్లకు సంబంధించిన పేర్లు గల 
(గ్రామాల వివరాలు ఎన్నో ఈ ప్రదేశంలో లభిస్తున్నాయి 

అస్మకులు 'పోతలి' లేక 'పోదన' నుండి పరిపాలించే వారని మూలకులు '"పెధాన= 


ప్రాంతం నుండి పాలించేవారని తెలుస్తుంది బౌద్ధ సాహిత్యం ఆధారంగా 'బావరి, గోదావరి 
నదీ ప్రాంతం అనగా అన్సక. (అస్మక) ప్రాంతంలో ఉండేవాడని తన శిష్యులను బు 
కలుసుకునేందుకు పంపాడని తెలుస్తుంది బావరీ ప్రస్తావన “అస్సర్‌” జాతకంలో ఉంద్వ 
మూలక ప్రస్తావన సుత్తనిపాతంలో ఉంది చరిత్రకారులు లాయ్‌ చౌదరి “ప్రోవన్లు 
నిజామాబాద్‌ సమీపంలోని 'బోధన్‌తో పోల్చాడు కాదిట్టి 'పోదని గోదావరి నదిలో కలిశ్లై 
“మంజీర లోయలో ఉందని చెప్పవచ్చు గోదావరి నది కరీంనగర్‌ జిల్లా ప్రాంతాలలో 
జరిపిన వివిధ త్రవ్వకాలలో లభించిన ఆధారాలను బట్టి ఆంధ్రులు, అస్మకులు మరియ్న 
ఇతర తెగలకు బట్టి ఆంధ్రులు, ఆస్మకులు మరియు ఇతర తెగలకు చెందినవారు బృహత్హై 


శిలా సమాధుల కాలం తర్వాత ఈ ప్రాంతాన్ని ఆక్రమించారని చెప్పవచ్చు కరీంనగత్త 
జిల్లా ధూళికట్ట త్రవ్వకాలలో లభించిన రేడియో కార్బన్‌ తిధి ప్రకారం ధూళికోట క్రీ పూ 


320 సంవత్సరాలకు పూర్వపుదని తెలుస్తుంది ఈ ప్రాంతం గ్రామ సమాజం నుండి 
నగర సమాజానికి అప్పటికే చేరుకుంటుందని తెలుస్తుంది ధూళికట్ట బౌద్ధ స్థూప సామాగ్రి 
కళా చిహ్నాల దృష్ట్యా ఉత్తర దేశ “భారూత్‌” స్థూపాల కాలానికి చెందినదని చెప్పవచ్చు 


చంద్రగుప్త మౌర్య కాలంలో మెగస్తనీసు పాటలీపుత్రాన్ని సందర్శించాడు అతడ్ను 
అతన్ని ఆధారం చేసుకున్న '“ప్లీనీ' భారతదేశంలో మౌర్య సామ్రాజ్యం తరువాత అతిపెద్ద 


ర ప పా కాక 
18 


కరీంనగర్‌ ఖాన్‌దాన్‌ 


సామ్రాజ్యం ఆంధ్రులదని పేర్కొన్నారు వారుగాని మరెవరుగాని శాతవాహనుల రాజ్యం 
విషయం ప్రసావించలేదు మౌర్య సామ్రాజ్యం క్రీపూ నాలుగు వందల నుండి రెండు 
వందల యాభై కాలానికి సంబంధించింది కాబట్టి ఆంధ్రులు, నంద మౌర్య 
సామ్రాజ్యాలకన్నా పూర్వులని వీరు క్రీపూ నాలుగు వందల సంవత్సరాల నాటికే తమ 
రాజ్యాన్ని ఏర్పరచుకున్నారని తెలుసుంది అయితే అస్మక రాజ్యం క్రీపూ ఆరవ శతాబ్దానిది 
కాబట్టి తాపి, గోదావరి, కృష్ణ, పెన్నేరు ప్రాంతాలో ఆంధ్ర సామ్రాజ్యం నెలకొల్పబడిందని 
చెప్పవచ్చు 

బుద్ధఘోషుడు దక్షిణా పధంలో ఆంధ్రరాజ్య పతనం తర్వాత నివసించిన వాడు 
ఇతడు అస్మక ప్రాంతాన్ని 'ఆంధ్రరధులు” పాలించారని చెప్పాడు ఇది 'బావరి” కాలంలోనే 
జరిగిందని ప్రస్తావించాడు మెగస్తనీసు, ప్లీని, బుద్ధఘోషుని పె ఆధారాల ప్రకారం 
శాతవాహనుల పూర్వకాలంలో ఆంధ్రులు ఈ ప్రాంతాన్ని ఏలినారని చెప్పవచ్చు అదేవిధంగా 
“బావరి' అస్మక రాజ్యంలోని కవితావనంలో ఉండేవాడని, ఈ కవితావనం గోదావరి వాగు 
రెండు ఒడ్డుల మధ్యనున్న అంతర ద్వీప ప్రాంతమని, ఈ ప్రాంతంలో బావరీ ఒక యజ్ఞాన్ని 
నిర్వహించాడని తెలియవచ్చింది ఈ అంతర్ద్వీపం వెశాల్యం మూడు నుండి ఐదు 
యోజనాలు ఉంటుంది గోదావరి వాగు ఒడ్డుల మధ్య నున్న ఇలాంటి అంతర్జ్వీపము 
అస్మక (ప్రాంతానికి సంబంధించినది కాబట్టీ ఇది ప్రసుత “బాదనకురి' కావచ్చు ఇది 
కరీంనగర్‌ జిల్లా మెట్‌పల్లి ఉత్తరంలో, ఆదిలాబాద్‌ జిల్లా ఖానాపూర్‌కు దక్షిణ ప్రాంతంలో 
ఉంది ఖానాపురం నుండి మెట్‌పల్లి ప్రాంతంలో శాతవాహన ఆంధ్ర రాజులకు 
సంబంధించిన లిపి నాణాలు, లిపి లేని నాణాలు లభించాయి కాబట్టి బావరీ నివసించిన 
ప్రాంతం అస్మక ప్రాంతమెతే కరీంనగర్‌ ఆదిలాబాద్‌ జిల్లాల ప్రాంతాలు ఆస్మక రాజ్యానికి 
అంతర్భాగాలే కాని కరీంనగర్‌ జిలా లేక ఉత్తర తెలంగాణా ప్రాంతాన్ని మౌర్యులు 
పాలించారనేందుకు ఏ ఆధారమూ ఈ ప్రాంతం నుండి లభ్యం కాలేదు కాబట్టి ఈ 
ప్రాంతం మౌర్యులకు అధీనం కాదు బహుశ ఆంధ్ర కోస్తా ప్రాంతాలో కళింగ తరువాత 
మౌర్య ప్రభావం పడి ఉండవచ్చు 


అదే విధంగా కర్ణాటక ఉత్తర ప్రాంతంలో రాయలసీమ సమీపంలో ఉన్న ఎర్రగుడి 
నుండి అశోకుని శిలాశాసనాలు లభించిన ప్రాంతం మౌర్యుల ప్రభావంలో ఉండవచ్చు 
కాబట్టి పూర్వ పరిశోధకులు అనుకున్న ప్రకారం కరీంనగర్‌ జిలాగాని ఉత్తర తెలంగాణా 
ప్రాంతం గానీ మౌర్యుల స్వాధీనంలో లేదనేది సుప్పష్టమైన విషయం బుద్ధ జాతకాలు, 
సుత్తనిపాతం ప్రకారం ఆంధ్రులు బోధిసత్తులని, గౌరవనీయులని, ఇక్కడి విద్యార్థులు 
తక్షశిలకు వెళ్లేవారని తెలుస్తుంది ఆంధ్రదేశంనుండి ఒక బుద్ధ సత్తకుడు తక్షశిల వెళాడని, 
విద్యనభ్యసించాడని భీమసేన జాతకంలో (ప్రస్తావించబడింది కాబట్టి ప్రారంభకాలానికే 


కరీంనగర్‌ ఖాన్‌దాన్‌ 19 


ఆంధ్రులు బుద్ధ సంఘాలకు దగ్గరయ్యారు 'సిరివన జాతకం” లో ఆంధ్రపుర ఆంధ్రుల 
రాజధాని అప తెలుసుంది ఆంధ్రపురం ఎక్కడ ఉండేదన్నది అస్పష్టమెన విషయం కాని 
భండార్మర్‌ అభిప్రాయం ప్రకారం అది మహానది తీరానికి సంబంధించి మాత్రం కాదు 
నాకు తెలిసినంతవరకు ఇలాంటి ఆంధ్ర గ్రామాల పేరు తాపి, గోదావరి తీరాల్లో 
లభిసున్నాయి ఆంధ్రపురం “తెలివాహ” ప్రాంతంలో ఉండేదని పె జాతకంలో చెప్పబడింది 
జివి సీతాపతి ప్రకారం ఈ “తెలివాహ” “తెలిగాహ” కావచ్చు ఈనాటి తెలంగాణా 
ప్రాంతం అస్మక రాజ్యంలో ఒక అంతర్భాగమని ఇదివరకే చెప్పుకున్నాం కాబట్టి ఆంధ్రపురం, 
అస్మక ప్రాంతానికి సంబంధించిన నగరమనటంలో సందేహం లేదు 

కరీంనగర్‌ జిలాలో 1970 1984ల మధ్య కాలంలో పురావస్తు శాఖవారు జరిపిన 
పెద్దబొంకూరు, ధూళికట్ట కోటిలింగాల (త్రవ్వకాలనుండి వందల, వేల సంఖ్యలో 
శాతవాహన కాలానికి చెందిన వివిధ రాజుల నాణాలు లభించాయి కోటిలింగాల 
త్రవ్వకాలలో లభించిన నాణాలలో శాతవాహనులకు చెందినవేగాక ఇతర రాజులకు చెందిన 
నాణెములు కూడా లభించాయి ఈ ఇతర రాజుల నాణెములలో రణోగోబధ (గోభద్రరాజు, 
రణోసమగోప (స్వామిగోపరాజు) రణోనారన (నారాయణరాజు) రణోకంవాయశ్రీ, 
(కంబాయశ్రీ రాజు) (కణ్యాయశ్రీ మాత్రంకాదు) ముఖ్యమెనవి ఇవి శాతవాహనుల 
నాణెములకు భిన్నమైనవి ఆకారంలో శాతవాహనుల నాణెముల కంటే పెద్దవి వీటి 
చెక్కబడిన చిహ్నాలు, శాతవాహన నాణెములఎ లభించిన చిహ్నాలకు భిన్నమైనవి అంతేకాక 
పెన చెప్పిన నలుగురు రాజులకు చెందిన నాణెములు త్రవ్వకాలలో అతిలోతైన పారల్ర 
నుండి లభించాయి శాతవాహన నాణెములు పెపొరల నుండి లభించినవి అంటే 
శాతవాహన నాణెముల కన్నా లోతైన పొరల నుండి ఇవి లభించాయి కాబట్టి ఇవి 
శాతవాహన పూర్వరాజులకు సంబంధించినవి 

నేను నా కొన్ని వ్యాసాలలో, పత్రికా ప్రకటనలలో ఈ నాణెములు ఆంధ్ర గో 
రాజులకు సంబంధించినవని పేర్కొన్నాను నా పరిశీలనలో ఈ నాణెములు మెగస్తనీసు 
పినీ, బుద్ధఘోషుడు పేర్కొన్న ఆంధ్ర రాజులకు సంబంధించినవని అనేక ఆధారాలున్నాయి 
ముఖ్యంగా మనకు తెలిసిన శాతవాహన రాజులు ఆంధ్ర రాజుల తర్వాతనే రాజ్యాన్ని 
చేబట్టారు 

డా॥ వీవి వర[బ్రహ్మశాగన్రిగారి ప్రకారం ఈ నాణములు కణ్వులకు 
సంబంధించినవి నాకు తెలిసినంత వరకు మౌర్యులు, శుంగులు, కణులకు సంబంధించిన 
ఎలాంటి రాజు పేరుగల నాణెములు లభించలేదు కాబట్టి వారి అభిప్రాయంతో మనం 
ఏకీభవించలేం పురాణాల్లో ఆంధ్ర భృత్యుల ప్రసావన ఉంది శాతవాహనుల ప్రస్తావన 


కరీంనగర్‌ ఖాన్‌దాన్‌ 20 


లేదు అయితే కొందరు శాతవాహన రాజుల పేరు మాత్రం లభిస్తున్నాయి వీరినే పురాణాలు 
ఆంధఢ్రులుగా పేర్కొన్నాయి కాని వీరి రాజ్యకాలం మెగసనీసు, పీనీ, బుద్ధఘోషులు పేర్కొన్న 
ఆంధ్రరాజుల తర్వాత కాలం కాబట్టి శాతవాహనులు ఆంధ్ర రాజులెనప్పటికీ ఆంధ్రరాజ్యం 
శాతవాహనులకు పూర్వమే అస్మకుల తరువాత వెలసి ఉంటుంది వీటిని బట్టి కోటి 
లింగాలలో లభించిన పూర్వంధ్రరాజులు బుద్ధఘోషుడు చెప్పిన ఆంధ్రరధులు లేక 
మెగసనీసు, ప్లీని చెప్పి ఉన్న ఆంధ్రాయ ధులు మాత్రమే! శాతవాహనులు కారు 


కొందరు పరిశీలకులు సమగోప ఇత్యాది నాణెములు పరిమిత ప్రాంతానికి (Lal) 
సంబంధించినవని పేర్కొన్నారు ఇది నిజం కాదు మెగసనీస్‌, పినీ ప్రకారం ఆంధ్రరాజ్యం, 
మౌర్యుల తర్వాత రెండవదని తెలుస్తుంది కాబట్టి సమగోప ఇత్యాది నాణెములు ఆంధ్ర 
సామ్రాజ్యానికి సంబంధించినవి పరిమిత ప్రాంతానికి సంబంధించినవి మాత్రమే 


చర్చ ఫలితాలివి 
1 ఆంధ్రులు ఆర్యులు కాదు కాని తర్వాత కాలంలో ఆర్యుల ప్రభావంలోకి 


వచ్చినవారు తెగలతో అస్మక, విదర్భ, మూలక ప్రాంతాలలోనికి ప్రవేశించినారు 
ఇది బహుశ క్రీపూ 800 నుండి 600 ప్రాంతాల్లో జరిగిన సత్యం 


2 ఆంధ్రులు, బుద్ధఘోషుడు ప్రసావించిన ఆంధ్రరసులు వీరు అస్మక మూలక 
ప్రాంతాలలో రాజ్యమేలినవారు ఈ ప్రాంతాలలో కరీంనగర్‌, నిజామాబాద్‌, 
ఆదిలాబాద్‌ జిల్లాలు కూడా వసాయి ఇవి అస్మక (ప్రాంతానికి సంబంధించినవి 
మూలక ప్రాంతాలో మెదక్‌, పర్చినీ, నాందేడ్‌ ప్రాంతాలు వస్తాయి అస్మక రాజ్యం 
క్రీపూ 500 నుండి 400 వరకు ఉండవచ్చు లేక నందుల, చంద్రగుప్త మౌర్యుల 
కాలం వరకు గూడా ఉండవచ్చు అస్మకుల తరువాతే పినీ పేర్మొన్న ఆంధ్రరాజ్యం 
పరిపాలన చేబట్టింది అస్మక జనపదంలోనే ఆంధ్రరాజ్యం ఉద్భవించింది 


3౩ బుద్ధఘోషుడు పేర్కొన్న ఆంధ్రులే మెగసనీస్‌, పినీ పేర్కొన్న ఆంధ్రాయ్‌లు 
(ఆంధ్రులు) 


4 గోబధ, సమగోప ఇత్యాదులు శాతవాహన కాలానికన్నా పూర్వ ఆంధ్రరాజులు 
వీరినే నేను ఆంధ్ర గోప రాజులని పేర్కొన్నాను కాని ఈ ఆంధ్రగోపులు గోబధ, 
సమగోప కాలం తరువాత వారు వారి వంశానికి సంబంధించినవారు 


ర్‌ బహుశ శాతవాహనులు ఈ ఆంధ్రులకు సంబంధించిన భృత్యులే కావచ్చు 
శాతవాహన అనే రాజు శాతవాహన కాలానికి మొదటివాడు అతని తర్వాత 
మొదటి శాతకర్ణి ఆ తరువాత సిముకుడు (ఛిముకుడు) పరిపాలించారు 


కరీంనగర్‌ ఖాన్‌దాన్‌ 


మొదటిసారిగా సిముకుని నాణెములు కోటిలింగాలలో లభించాయి ఈ ఛిముకుడు 
లేదా అతని సోదరుడు కృష్ణుడే ఫెరాన్‌కు వెళవచ్చు ఎరాన్‌ వెళే ఉద్దేశ్యం పెరాన్‌ 
రాజధాని నుండి సముద్ర వ్యాపారాన్ని క్రమబద్ధంగా నడిపించటం కావచ్చు 


6 అస్మక ప్రాంతంలో గాని ఉత్తర తెలంగాణాలో గాని అశోకునికి లేదా మౌర్యులకు 
సంబంధించిన శిలాశాసనాలు, చిహ్నాలు లభించలేదు కాబట్టి అశోకుని 
శిలాశాసనాలలో పేర్కొన్న రధికులు, విదర్భులు, ఆంధ్రులు ఈ ప్రాంతానికి 
సంబంధించిన రాజులెనప్పటికి మౌర్య సామ్రాజ్య అధీనంలో లేరు మౌర్యుల 
ప్రభావం కొంతవరకు కోస్తా, ఆంధ్ర ప్రాంతానికి, కర్ణాటక, రాయలసీమ ప్రాంకానికి 
పరిమితం కావచ్చు 


కరీంనగర్‌ ఖాన్‌దాన్‌ 22 


కురిక్యాల బొమ్మలమ్మ గుట్ట శాసనం 


కుర్రా జితేంద్రబాబు 


కురిక్యాల, న్యాలకొండపలి మరియు కొండన్నపలి గ్రామాల మధ్యగల కొండపై కన్నడ 
ఆదికవిగా కీరింపబడుతున్న పంపకవి సోదరుడెన జినవల్లభుని శాసనం, (ప్రభుత్వ, 
పురావసుశాఖల నిర్లక్ష్యం వల్ల గ్రానెట్‌ మాఫియా చేతులో కనుమరుగయ్యే పరిస్థితి 
ఏర్పడింది ఈ శాసనం, సంస్కృత, కన్నడ, తెలుగు భాషలలో గద్య పద్యాత్మకంగా 
పద్నాలుగున్నర అడుగుల వెడల్పున పదకొండు పంకులలో వేములవాడ చాళుక్య రాజెన 
రెండవ అరికేసరి కాలంలో జెన పండితుడెన జినవలభుడు (క్రీ శ 946) వేసినది చాళుక్య 
రాజెన రెండవ అరికేసరి పంపకవి రచించిన 'విక్రమార్డున విజయం) గ్రంధాన్ని మెచ్చి 
ధర్మపురి అగ్రహారాన్ని దానంగా ఇచ్చినటు ఈ శాసనంలో పేర్కొనబడింది బాదామి 
చాళుక్యులు అలంపురాన్ని కేంద్రంగా చేసుకొని కొంతకాలం పాలించారు ఆ తరువాత 
వారు శాఖలుగా చీలి ఒక శాఖ రాష్ట్రకూటుల ఆధిపత్యాన్ని అంగీకరించి వారి 
సామంతులుగా కరీంనగర్‌ జిల్లాలోని వేములవాడ రాజధానిగా చేసుకొని క్రీశ 750 
నుండి (క్రీశ 970 వరకు పాలించారు వారిని వేములవాడ చాళుక్యులుగా చరిత్రకారులు 
పేర్కొన్నారు నేటి కరీంనగర్‌ జిలా, ఆదిలాబాద్‌ జిల్లాల్లోని కొంత ప్రాంతాన్ని 'సపాద 
లక్ష అని పిలిచేవారు లక్షాపాతికవేల బంగారు నాణాల ఆదాయం వచ్చే దేశ 


కరీంనగర్‌ ఖాన్‌దాన్‌ 23 


విభాగమగుటవల్ల అలా పిలిచారు ఈ ప్రాంతంలో కొంత భాగాన్ని సబ్బి ఇరువది వేల! 
మండలమని పిలిచారు దీనిలో వెయ్యి పరిమిత ఆదాయంగల ప్రాంతాన్ని కాకతీయులు 
సంపాదించడం వల్ల దానిని సబ్బి సహస్రమన్నారు గోదావరి దక్షిణ భాగమైన మంజీరా! 
నుండి కాళేశ్వరం వరకు గల ప్రాంతాన్ని పోదనవాడు అని పిలిచారు ఈ ప్రాంతాలన్నీ 
వేములవాడ చాళుక్యుల పాలనలో ఉండేవి ఈ పాలకులలో మొదటి అరికేసరి కొలిపరలో' 
తామశాసనం వేయించాడు ఇతని సోదరుడు వేయించిన శిలాశాసనం కురవగట్లు 
(గ్రామంలో ఉంది వీరి వంశంలోని వారైన రెండవ అరికేసరి శాసనాలలో ఒకటి, 
వేములవాడ దేవాలయంలో క్రీశ 946 లో వేయించినది ఉంది ఇందులో ఇతని పూర్వుల 
ప్రశసితోపాటు చాళుక్య వంశవృక్షాన్ని యుద్ధమలుడి నుంచి పేర్కొన్నాడు చిత్రకూట దుర్గాన్ని 
యుద్ధమల్లుడు జయించినట్లు అతని కుమారుడు అరికేసరి వేంగిని జయించినట్లు 
పేర్కొన్నాడు పంపకవి విక్రమార్జున విజయంలో పేర్కొన్న బద్దెనుని మనుమడు ఇమ్మడి 
నరసింహుడు రాష్ట్రకూట మూడవ ఇంద్రవల్లభుని సోదరి జాకవ్వను పెండిచేసుకొనగా 
వారికి రెండవ అరికేసరి జన్మించాడని ఇతనికి ఇంద్రవల్లభుడు తన కుమార్తె రేవకనిర్మాడినిచ్చి 
వివాహం చేసిన విషయాన్ని ఈ శాసనంలోను పేర్కొన్నాడు పంపకవి తన విక్రమార్తున 
విజయంలో అరికేసరికి సాంబరాంకుశ, అమ్మన, గంధవారణ అరూఢ సర్వ Y 
ఉదాత్తనారాయణ, గుణనిధి, గుణార్జవ, టత్రిభువనమల మొదలెన బిరుదులున్నట్లు 
పేర్కొన్నాడు న 

రెండవ అరికేసరి వేసిన మరొక శాసనం కరీంనగర్‌ మ్యూజియంలో ఉంది 
ఇందులో పంపడు రచించిన 'విక్రమార్జున విజయం'లోని అయిదు నాంది పద్యాలు (1 16 
31, 41, 42 మరియు 50) ఉన్నాయి అందువల్ల 


ఉద్దామ కామభార భబ్బు రమజ్ఞ భజ్ఞ 
సంసబజ్ఞ బన్ఫుర మురోరుహ భారఖిన్నమ్‌, 
దేహం సలీల పరిరిజ్ఞణ మఖుళిజ్జీ 
మజ్జీర చారుచరణం సరసం వహన్తీ 7 


సంగేయ తాలలయ చళ్బు రచార చారీ 
సజ్బారిజీ కరణబస్థ కలాసు సజ్జా, 
ఉన్నాల నీరరుహ కోమల బాహువల్లీ 
భల్టీవ విద బహుకామి కురజసంఘా 8 


కరీంనగర్‌ ఖాన్‌దాన్‌ 24 


హేలావిలోల మణికుణ్జల లీఢగలా 
కజ్మేల్లి పలవకరా వరకమ్మ్బుకణ్ణీ 
కేలీలలామరమణీ రమణీయహావా 
నాలం నిహను మిహ తే విమలాభిసంధిమ్‌ 9 


“పోతరించిన కామభరంతో నశించిపోయేది, అంగాల విలాసాలతో బంధురమైనది, 
సనభారంతో అలసిపోయినట్టిది, సవిలాస గమనంతో మనోహరంగా రవళిస్తున్న అందెల 
పాదాలు గలది అయిన సుందర శరీరంతో ఒప్పేది (7)” గీత తాళ లయ చారచారీ 
చతురత గలది, కామశాస్త్ర బంధాలలో నిపుణురాలు తామర తూడులవంటి కోమలమైన 
బాహువులు కలిగి, అనేక కాముకులనే జింకలను పొడిచిన భల్లెం వంటిది (8)” 
“కపోలాలపై విలాసంగా కదలాడే మణికుండలాలు కలిగి అశోకపు చివుళ్ళవంటి చేతులు 
గలది, శంఖంవంటి మెడ వుండి, రతిక్రీడలలో ఆరితేరిన, రమణీయ హావభావాలు గలది 
అయిన రమణికూడ నీ పవిత్ర సంకల్పాన్ని పాడు చేయజాలదు (9)” అని భావం 


జినవలభుని ఈ శాసనాన్ని మొట్టమొదట దూపాటి వెంకటరమణా చార్యులు గారు, 
ఆదిరాజు వీరభద్రరావు గారు చూచి పురావసుశాఖ వారికి తెలుపగా ఆనాటి ఆ శాఖ 
డైరెక్టర్‌ గులామ్‌ యాజ్ఞాని దాన్ని తన పేరున ప్రకటించుకున్నాడు ఆ తరువాత తెలంగాణా 
జానపదసాహిత్యాన్ని పరిశోధన చేసిన బి రామరాజుగారు 1966లో చూచి తిరిగి పురావస్తు 
శాఖవారికి తెలపగా డా॥ నేలటూరి వెంకటరమణయ్య గారు కరీంనగర్‌లోని వానమామలై 
వరదాచార్యుల సహాయంతో 1966లో ఈ శాసన ప్రతిని సేకరించి మద్రాసు పురావస్తు 
శాఖ వారికి అందించారు దానిపై 1967 భారతి (ఫిబ్రవరి) సంచికలో వ్యాసం 
ప్రచురించారు వారి విశ్లేషణ సరిగా లేదు ఈ శాసనంలో “బెంగినాటి సపగ్రామాలలోని 
వంగిపజ్టు, కమ్మ బ్రాహ్మణుడును, జమదగ్ని పంచార్నేయ శ్రీవత్స గోత్రుడును గుండికజ్టులోని 
నిడుగొండ వాసవ్యుడైన అభిమాన చంద్రుని మనుమడును, భీమపయ్యయొక్క బెక్వొలములోని 
యణ్జిగెతి జోస్యుడైన సింఘని మనుమడును, పబ్బణబ్బె కొమరుడును కొండకుండ 
దేశిగగణపు పొత్టగెమార్గపు షణ్జరంగవల్లికి సంబంధించిన జయంగొండ సిద్ధాంతదేవుని 
శిష్యుడైన జినవల్లభుడు, సబ్బినాటి నట్టనడుమనుండు ధర్మపురానికి ఉత్తరానున్న వృషభగిరి 
అను పూర్వంనుండి ప్రసిద్ధి కెక్కిన తీర్థము యొక్క దక్షిణ దిశలోనున్న భాగములో పెనున్న 
సిద్ధశిలపె తమకులదెవవాసాలగు జినుల బింబములను, చక్రేశ్వరిని, యితర జినప్రతిమలను, 
త్రిభువనతిలకమను జినాలయమును, కవితా గుణార్ణవమను చెజువును, మదన విలాసమను 
వనమును నిర్మించెను ఈ జినవల్లభుడు భీముని కుమారుడు, పంపార్యుని తమ్ముడు, 
ఇతడు సకల కళాప్రవీణుడు, భవ్యరత్నాకరుడు, గుణపక్షపాతి, చతురకవిత్వ రచనయందు 


కరీంనగర్‌ ఖాన్‌దాన్‌ 25 


సుప్రసిద్ధుడు, పెక్కు విధాలెన కావ్యాలు రచించుటలో, కవిత్వతత్త్వము తెలిసి తగిన 
వివరించుటలోను, సత్పురుషులకు విద్య నేర్పుటలోను, శ్రావ్యముగ సంగీతం పాడుటలోన 
రాగ యుక్తముగ చదువుటలోను ఇతని శక్తిసామర్థ్యాలు సాటిలేనివి కావున + 
జినవల్లభుడొక్కడే వాగ్దేవిని శ్రేష్టుడెన వల్లభుడు 

చాళుక్యవంశాధిపతియెన అరికేసరి నృపశ్రేష్టుడు 'విక్రమార్జున విజయము” నః 
మెచ్చి ధర్మపురమును పంపనికి తన కీర్తి శాసనముగ నిచ్చెను అందులో పేర్కొనిన పంప; 
బిరుదులను, ప్రసిద్ధికెక్కిన జినధర్మమును, వృషభాద్రియే ప్రకటించుచున్నది ధర్మముయొః 
యశస్సు హెచ్చునటు హరిగడు (అరికేసరి) మెచ్చి పంపని కిచ్చిన బ్రాహ్మణ పధమై, 
అగ్రహారమును ్రసిద్ధమెన కలాపగ్రామమునకు సదృశమెనది తామ్రశాసనవ 
బ్రాయబడినదా? ప్రసిద్ధుడైన అరికేసరి ధర్మపురము నిచ్చెనా? సుప్రసిద్ధుడైన పంపడు దాన్ని; 
పొందినాడా యను పిచ్చిప్రశ్నలడుగువారు వృషభ పర్వతమునకుబోయి, యందు ఉన్న 
శిలాతలమున జెక్కి యుండు శాసనాక్షరములను చదివి తమ సంశయమున 
తీర్చుకొనవచ్చును” అని ఉన్నది 

ఈ శాసనంలో పేర్మొనిన వృషభాద్రికి, వృషభాచలం, వృషభ పర్వతం వృషభగిః 
వృషభ మహీంద్రమని నామాంతరాలు ధర్మపురికి ఉత్తరమున ఉన్నట్లు పేర్కొనటం వ, 
ఇది కరీంనగర్‌ జిల్లాలోని గోదావరి ఒడ్డునగల ధర్మపురియే జినవల్లభుడు తెలిపిన త్ర 
వంశక్రమానికి పంపకవి రచించిన 'విక్రమార్జున విజయం'లో తన వంశక్రమానిక్రి బ్రేధ్ధ, 
ఉంది పంపకవి తన వంశాన్ని గూర్చి తెలుపుతూ తాను వేంగిమండలంలోని వెంగిప్రట్తున్న 
చెందిన వసంత కొట్టూరు నిడుగుంది విక్రమపురంలో అగ్రగణ్యుడైన బ్రాహ్మణుడు ననా 
సోమయాజి అతని పుత్రుడు అభిమాన చంద్రుడు అభిమానచందుని కుమార్స 
కొమరయ్య కొమరయ్య కుమారుడు అభిమాన దేవరాయుడు ఇతడు మతములత్ర్యోూ 
జెనమతమే ఉత్తమమని తలచి వైదికమతాన్ని వదిలి జైనేంద్ర ధర్మాన్ని స్వీకరించాడు ఇత 
కుమారుడే వంవడు తండ్రివలె పంపడు జైనమతాన్ని అనుసరించాడు త్వా 
కొండకున్దాన్వయమునకు చెందిన వాడినని, తనగురువు రని అని చెప్పుకున్నాడు 
ఇతని బిరుదులలో ముఖ్యమెనది “కవితాగుణార్ణవం' ఈ పేరుతో బొమ్మలమ్మ గుట్టపక్ష న 
ఒక చెరువును నిర్మించినట్టు ఈ శాసనంలో పేర్కొనబడింది 

వంశక్రమంలో ఉన్న బేధాలను ఇక్కడ చర్చించటం లేదు కాని బెంగినాడు అనగా 
వెంగిమండలమని నేలటూరి వేంకటరమణయ్య గారు భావించారు ఇది పరిశోధించాల్సిన 
విషయం ఇందులో పేర్కొన్న గుండికట్టు, నేటి కరీంనగర్‌ జిల్లాలలో రామడుగు 
మండలంలో ఉన్న గుండిగ్రామం శక సం॥ 888 నాటి పర్భని తామశాసనంలో 


కరీంనగర్‌ ఖాన్‌దాన్‌ 26 


లేంబులవాటిక (వేములవాడ) రాజధానిగా ఈ ప్రాంతం పాలిస్తున్న చాళుక్య ముమ్మడి 
అరికేసరి మహారాజు సబ్బినాడులో భాగమైన 12 లోని కుత్తం వృత్తివని కటుపలు అను 
(గ్రామాన్ని ప్రఖ్యాత జైనమతాచార్యుదైన సోమదేవసూరికి దానం చేసినట్లు తెలుపబడింది. 
ఈ శాసనంలో చెప్పిన రేపాక గ్రామములోని ముమ్మడి అరికేసరి శాసనం ఒకటున్నది. 
శాలివాహన శకం 1092 నాటి కాకతీయ రుద్రదేవుని కరీంనగర్‌ శాసనంలో నగరూరును 
పేర్కొనబడింది. ఈ నగరూరే ఇప్పటి నగనూరు. మడికిసింగన తన పద్మపురాణోత్తరఖండ_ 
పీఠికలో దత్మృతిపతియగు ముప్ప భూపాలుడు గౌతమీ దక్షిణ తీరాన సబ్బినాటి రాష్ట్రమున 
రామగిరి పట్టణాన్ని రాజధానిగా చేసుకొని పాలిస్తున్నట్లు పేర్కొనబడింది. అతని 
దండనాయకుడైన వెలిగందల కేసన రామగిరిలో విష్ట్వాలయాన్ని కూడా నిర్మించినట్లు, 
ధర్మపురిలో అన్నదాన సత్రాన్ని నిర్మించినట్లు కూడా ఆ శాసనంలో పేర్కొనబడింది. 


శాసనంలో పేర్కొనబడిన గ్రామాలు : 


1. బెళ్వొలము - ధాన్యం పుష్కలముగా పండే దేశమని అర్ధం. ఇది నేడు 
ఆదిలాబాదు జిల్లా కడెం మండలంలో బెల్లాలంగా పిలువబడుతుంది. ఇక్కడ చిన్న బెల్లాలం, 
పెద్ద బెల్లాలం అను రెండు గ్రామాలు కలిసివున్నాయి. జైన విగ్రహాలు ఈ గ్రామాలలో 
చాలా వున్నాయి. 2. సిద్ధశిల - ఇది నేటి సిరిసిల్లా. 8. వంగిపజ్టు - ఇది కమలాపురం 
మండలంలోని వంగపల్లె 4 నిడుంగొణ్జ - నేటి వరంగల్‌ జిల్లా జనగాంనకు ఆరు 
కిలోమీటర్ల దూరంలో వున్న నేటి నిడికొండ. ఈ గ్రామం కొండపైన చాళుక్య రాజైన 
యుద్ధమల్లుని శాసనం పరుపుబండపై లిఖించబడి వున్నది. ఇది ప్రకటించబడలేదు. 5. 
కలాప గ్రామం - పెద్దపల్లి మండలంలోవి కల్వల. ఇక్కడ పెద్దకల్వాల, చిన్న కల్వాల 
అను రెండు గ్రామలలోను జైన శిల్పాలు ఉన్నాయి. 6. కొత్తూరు గ్రామం - ధర్మపురి 
మండలంలోనిది. ఇందులో పేర్కొనబడిన ధర్మపురం నేటి ధర్మపురి. 'విక్రమార్జున 
విజయం'లోని ధర్మపురి అగ్రహార దాన విషయం గూర్చి ఈ శాసనంలో పేర్కొనబడింది. 
బొమ్మలమ్మ గుట్ట విగ్రహాల క్రింద మరొక శాసనం ఉన్నది. దానిని పరిశీలించవలెను. 


విశేషాలు : 

ఈ గుట్టపై పడిన వాన వరదతో ఇరుకుల్ల వాగు పుడుతుంది. దీని వరద కురిక్యాల 
ఊరుచెరువు, పాత చెరువులను నింపుతూ వెదిరె గ్రామంలోని నెమిల్ల చెరువులోకి నీరు 
పారుతుంది. అక్కడినుంచి కొత్తపల్లె చెరువులో చేరి అక్కడ వాగుగా మారి ఆరెపల్లి, 
తీగలగుట్ట పల్లి, వల్లంపహాడ్‌, ఇరుకుల్ల, దుర్శేడుల గుండా ప్రవహిస్తూ గొల్లపల్లి, చేగుర్తి 
(గ్రామాలమధ్య మానేరులో కలుస్తుంది. 


కరీంనగర్‌ ఖాన్‌దాన్‌ 27 


ఈ బొమ్మలమ్మగుట్టను నేడు గ్రానెట్‌ మాఫియా ధ్వంసం చేసున్నందున మన 
శాసన చరిత్రలకు, సాహిత్యానికి ఎంతో నష్టం కలుగబోతున్నది నన్నయ్యకు ముందు 
వంద సంవత్సరాల నాటి చక్కని కందపద్య శాసనాన్ని రక్షించుకోలేదని మనలను భవిష్యత్‌ 
జాతి క్షమించదు, కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తగు చర్యలు తీసుకొనవలెను 
బొమ్మలమ్మగుట్ట శాసన పారం 
1 ఓం నమ సిద్ధేభ్య స్వస్తి సమస్త సకళ కళాళాప ప్రవీణం భవ్య రత్నాకరగుణ 

పక్షపాతి బెంగినాడ సప గ్రామగ ళొళగణ పంగిపజ్జ కమ్మె బ్రాహ్మణం జమదగ్ని 

పంచాషేణయం శ్రీవత్సగోత్రం గుణ్ణ్జికజ్టి నిడుంగొజ్జె యభిమాన చనన మమఃణం 
భీమపయ్యన బెళక్వొలదణ్చిగెజెయ జోయిన సింఘన మమ౭౯ 


2 వబ్బణబ్బెయ మగం కొజ్జకునైయ దేసిగ గణద పొత్ళగెయ బజీయ పణ్ఞరంగ వల్లియ 
జయం గొజ్జ సిద్ధాన్ల భటారర గుడ్డం జినవలభం సబ్బినాడ నట్టనడువణ ధమ్మణపుర 
దుతర దిగ్భాగద వృప భగిరియెం బనాది సంసిద్ధ తీత్ధ౯ణద దక్షిణ దిశాభాగ దీ 
సిద్ధశిలయో శ్రమ్మ కులదెవ మాద్యన్త జినబింబంగళుమం చక్రేశ్వరియుమం పెఅవుం 
జినపత్రి 

3 మెగళుమం ట్రిభువన తిలకమెంబ బసదియుమం కవితాగుణాణ్న౯వమెంబ 
కైెజెయుమం మదనవిళాస మెంబ బనముమం మాడిసిదం | వృతం॥ భ్రాత 

౯ామ్మ౯ పురం ప్రయామ కి మతో జెనాభిషేకోత్సవ క్షీరష్లావిత తుంగ శృంగ 
వృషభక్షోజీద్ర మీ క్షామహే। యాత్రాయాత సమస భవ్యజనతా సన్మాన దానోద్యత్రం 
పంపాయ్యా౯ 

4 నుజ మత్ర భీమతనుజం సమ్యక్ష్వరత్నాకరం ! గీతం గాతు మనేక భేద స్ప 
కావ్యాని సోచ్చావచం వాచా వాచయితుం ప్రియాణి వదితుం సాద్ధపకత్తుణం1 
సతాం భోగాన్సేవితు మంగనా రమయితుం పూజా విధాతుం జినే జానీతే జినవల్లభ 
బర మిదం పంపాఖి ధానానుజ అజస్ర జినవన్ష నాగత మునీ 

5 శ్వర శ్రావక ప్రజాస్తవరవి ప్రతిధ్వనిత శబ్దకోళాహళె అధిష్టిత దిగంబరో వృషభజైల 
ఏష స్వయం పరాం వదతి వాచకాభరణకీత్తి మాకళ్చత ॥ బగెయ లళుంబ 
మీబగెయ నాబ్బ౯గె వెబ్బ౯ణగో గాసెయల్తు దిట్టెగో పొలనల్తు నీళ్ల నజీయో ల్లిన 
బింబమ నీత నీగళే న్నగణిసి దప్ప నెన్దుబగె వెన్నెవరం జినబింబ 


6 మల్లీ తొట్టగె నెగట్టిల్టు వేం” చరిత మచ్చరియో జినవల ఖేన్సనంీ ఇదు కవితా 
గుణాణ్న౯వనకీత్తి య మూతి వొలాగి దక్షిణాద్దణద వృషభాద్రి యక్కె వృషభేశ్వర 


కరీంనగర్‌ ఖాన్‌దాన్‌ 26 


10 


11 


బింబ సనాధ మెంబలం పొడవె నిజద్విజావసధ పవ్వ౯ణతమం జిన చెత్యమాగె 
మాడిద జినవలభంగె జినవలభనప్పుడు మొన్దు ఛోద్యవో చదురమయ్మెయ సత్క 
విత్వద సన పంపనతమ్మ నొవ్వ౯దె పొగటేయ బాజిసల్బరయ ల్మవిత్వద తత్వదొ 
ళ్చుదియ నేవ్వ౯డె పేఅలువ్వి౯ గవూవ్వ౯ మాగిరె బలొనప్పుదతి నొవ్వ౯నె 
వాగ్వథూవర వల్లభం జినవలభం వినుత చళుక్య వంశపతి మిక్కరికేసరి సన్ద 
విక్రమాజ౯న విజయక్కె ధమ్మ౯ పురం మెను మదీయ మిదెన్టు కీత్తి శాసన 
మెనె కొట్ట శాసనద పం 


పన నా బిరుదొన్ద జెన శాసనద నెగణెయం వృషభపవ్వగత మన్తదు తానె 
పేతిదే॥ యెల్లాళి పుగల్చతంగ కిరణం సార ల్మిగం పాజలాగసదో ళ్లక్కిగళలి 
సల వెనిసిజ్టిణన్యోదయం ధమ్మదో క్లసమం పొంపుతి మాడె మెచ్చి హరిగం పంపంగె 
గొట్టాద్విజా వసధగ్రామ మదే న్నెగత్తెయ కళాపగ్రామమం పోలుదో ॥ బరెదుదె 


తాంబ్రశాసన మదేయమె ధర్మ౯పురం నెగబ్లెవెత్తరి గన కొట్టు దేనెగట్టి పంపన 
పెత్తుదె పేటిమెన్టు నీమ్మరుళె పలమ్మెణాయుం పలబరం బెసగొళ్లదె పోగినోడు సున్దర 
వృషభాచళోన్నత శిళాతళదో ళృ్చరెదక్శరంగళం॥ కన్దం॥ జినభవనంబు లెతించుట'? 
జినపూజ ల్సేయుచున్మి జినమునులకు నత్తిన యన్నదానం బీవుటం* జినవలభు 
బోలంగలరె'* 


జినధమ్మణపరుల్‌ దినకరుసరి వెల్లుదుమని జినవల్లభు నెట్టు నెతు జితకవిననుో 
మనుజుల్గలరే ధాత్రిం వినితిచ్చుదుననియ వృత్తవిబుధకవీంద్రుల్‌॥ ఒక్కొక్క 
గుణంబుో కల్గుదు రొక్కణ్ణంగా*” కొక్కొలక్కలే వెవ్వరికిం లెక్కింప నొక్కలక్కకు 
మిక్కిలి గుణపక్షపాతి గుణమతి గుణంబులోో ఎను లోక మెల్లం పొగదె నెగజ్జ 
జినవల్లభన సుధమ్మ౯ సంతతియో 


కొట్ట, గుణావళియ నీ వృషభగిరియ సిద్దశిలయో ళెజెయమ్మంటంకో త్మీబ్నన్‌ 
మ్మాడిదం ॥ 


పాదసూచికలు 1 “సాద్భ్యా పకత్తుణం” 2 “రవా” 8 కీత్తిణ 4 'వబ్బ౯గె' 5 
దిట్టిగ” 6 'న్నెగలిసి 7 'నెగత్టిజ్డువేణ' 8 'జినవల భేన్చనా' 9 “చోద్యమో' 10 'ధమ్మ౭ 
పురమెన్టు' 11 'పంపణ” 12 “భవనము లెత్తించుటి 18 “దానమీవుటి 14 “బోలం 
గలరో 15 'ననను౯ి 16 గుణము’ 17 'ఒక్కండి 18 'గుణములొ అని చదవాలి 


కరీంనగర్‌ ఖాన్‌దాన్‌ 29 


ఆంధ్రుల తొలి రాజధాని నగరం కోటిలింగాల 
డా! సంగనభట్ల నర్సయ్య 


కరీంనగర్‌ జిల్లాలో వెల్లటూర్‌ మండలంలో నేడొక కుగ్రామంగా మాత్రమే మిగిలిన 
కోటిలింగాల ఆంధ్రదేశపు అత్యంత (ప్రాచీన రాజధాని నగరం ఇది గోదావరి తీరాన, 
గోదావరి నదిలో పెదవాగు సంగమించే చోట ఉంది పడమట నుండి తూర్పుగా ప్రవహించే 
గోదావరిలో దక్షిణం నుండి వచ్చే “పెద్దవాగు” నిజంగానే ఎద్ద ఉపనది వలె సంవత్సర 
పర్యంతం జల (ప్రవాహంతో తూర్చువైపుకు తిరుగుతూ సంగమించడంవల మూడు పక్కల 
ప్రవాహంతో కోటిలింగాల ద్వీపకల్పం వలె ప్రాకృతిక జలదుర్గమైంది ఇంత ప్రాచీనమైన 
నగరం, రాజధాని నగరం ఆంధ్రప్రదేశంలో మరొకటి లేదు నాలుగు బురుజులు (నేటి 
మట్టిదిబ్బల)తో 110 ఎకరాల కోట ఆవరణతో, గోదావరితీరం వెంబడి, పెదవాగువెంబడి 
కోటగోడ గల్గి ఉన్నది కోటగోడ పడమటి నుండి తూర్పుకు, తూర్పు పెదవాగు నుండి 
ఉత్తరానికి విస్తరించి ఉంది ప్రస్తుతం ఆనవాళ్ళు మాత్రమే మిగిలిన ఈ గోడ 300 
మీటర్లు ఉంది గోదావరి, పెదవాగుల సంగమ స్థలంవైపు ఆగ్నేయంగా బౌద్ధ స్థూపం 
మిట్ట ఉంది ఇక్కడి బౌద్ధస్థూపం నదివరదల వల శిధిలమెనా ఇటుకల నిర్మాణంలో 
ఆనవాళ్ళు మిగిలి ఉన్నాయి " దీనికి దగ్గరగా పడమటి వెపు 20 అడుగుల ఎతులో 
మరోవిస్తారమైన దిబ్బ ఉంది దానిమీద శివాలయం ఉంది ఇది త్రికూటాలయం 
గోదావరివైపున్న ఉత్తరకూటం ఆలయం వరదలకు మాయమెంది దాని శివలింగం 
ఆనవాలుగా మిగిలిఉంది దక్షిణ పడమర కూటాలు మిగిలి ఉన్నాయి 


చరిత్రకందినంతవరకు కోటిలింగాల శాతవాహనుల తొలిరాజధాని నగరం కేవలం 
శాసనాల్లో నామమాత్రంగా లభించిన రాజు శ్రీముఖుని నాణెములు ఇక్కడ పదులకొద్ది 
లభించాయి నాణెములు అధికంగా లభించిన ఈ ప్రాంతంలో పురావస్తుశాఖ 1979 84 
మధ్య జరిపిన త్రవ్వకాలవల (ప్రాచీన నగరం బయలుపడింది ప్రాచీన నిర్మాణాల్లో విశేషించి 
బావులు, పారిశుద్ధ్యపు నిర్మాణాలు, విశేషమైన ఇటుకలు లభించాయి జనావాసాలు, 
మట్టి పెంకులు, సౌందర్య సాధకాలైన ఆభరణాలు, పూసలు ఇక్కడి పొలాల నిండా 
లభించాయి రోమన్‌ నాణెములు సమీప ప్రాంతాలలో లభించడం వల ఇది విదేశీ వర్తక 
వ్యాపార కేంద్రమని స్పష్టమైంది ఇక్కడ రోమన్ల శిల్పీకృత ఘట్టములు (Roulerted 
Pottery Ware) లభించాయి రోమన్‌ వర్తకులు తమవెంట తెచ్చుకున్న నీటికుండలు 
ఇవి వారు ఇక్కడ వ్యాపార రీత్యా నివసించినారన్నమాట శ్రీవనిజ బౌద్ధజాతకకథలో 
పేర్కొన్న ఉత్తరభారతదేశ వ్యాపారి తెలివాహనదిని దాటి ఆంధ్రనగరంలో ్రవేశించాడన్న 
విషయం గోదావరి దాటి ఈ నగరంలో ప్రవేశించినట్టుగా భావించడమెంది* సువిఖ్యాత 


కరీంనగర్‌ ఖాన్‌దాన్‌ 30 


చరిత్రకారులు పి.వి. పరబ్రహ్మశాస్త్రి గారు దీనిని విదర్భ - ఆంధ్ర రాజపథంగా 
పేర్మాన్నారు*. 


గోదావరి తీరస్థమైన ధర్మపురి (నియోజకవర్గంలో) ఈ ప్రసిద్ధ పుణ్యక్షేత్రానికి వాలుగా 
10 కి.మీ. కింద ఉన్న ఈ కోటిలింగాల గ్రామంలో తనకు లభించిన శ్రీముఖుని 
నాణెములు శ్రీ సంగనభట్ల నరహరిగారు (తరువాతి కాలంలో సహాయక శాసన 
పాఠకోద్యోగిగా పనిచేసారు) ఆర్కియాలజీ శాఖకు సమర్పించగా కోటిలింగాలలో 
పురావస్తుశాఖ తవ్వకాలు చేపట్టింది. దాంతో 2500 సం॥ క్రిందటి ప్రాచీన (గర్భ) నగరం 
తవ్వకాలలో 2.5 మీ. లోతులో ఆవాస తలములు బయట పడటమేకాక అమూల్యమైన 
నాణములు లభించాయి. ఇక్కడ లభించినన్ని నాణెములు, వైవిధ్యం, విశిష్టతలు 
భారతదేశంలో ఏ ప్రాంతంలో లభించలేదంటే అతిశయోక్తికాదు. పొలాల్లో కుప్పలు తెప్పలుగా 
వర్షంపడ్డాక దొరికేవి. 2.5 మీటర్ల లోతులో రాజ్ఞోగోబద పేరుతో నాణెములు, 1.78 
మీటర్ల లోతులో రాజ్ఞోసామపగోవ నాణెములు, 1.90 మీటర్ల లోతులో శ్రీ 
సాతవాహనాణెములు, 1.22 మీటర్ల లోతులో శ్రీ సాతకర్ణి నాణెములు, 0.38 మీటర్ల 
లోతులో చిముకుని (శ్రీముఖుని) నాణెములు లభించినాయి. ఒకటవ పులోమావి, 
మహాసేనాపతి సగమన, కంవాయ సిరి నాణెములు, మహాతలవర, సిరినారన నాణెములు 
ఉపరితంలో లభించాయి. ఇవికాక పంచ్‌మార్మ్‌డ్‌, నాణెములు (విద్ధాంక నాణెములు), 
రాతలేని పక్కలు గల నాణెములు, మహారథి, మహాగ్రామిక, శివసేబక, సాధకస పేరుగల 
నాణెములు కూడా దొరికాయి. తయారు స్థితిలోనివి, పునర్ముద్రితాలు, సగం తయారైన 
నాణెములు, లభించడంవల్ల ఇక్కడ కోశాగారం, నాణెములు ముద్రణాలయం (Minn) 
ఉందేదన్నది స్ప ష్టం. (ప్రభుత్వానికి లభించినవే గాక గ్రామ(ప్రజల చేతిలో ఇంకా ఉన్నవి, 
కరగవేసినవి, వెండి, రాగి, సీసము, పొటీను, ఇత్తడితో చేసినవి కల్పి వెయ్యికి పైగా 
నాణెములు లభించాయి. రాగితో చేసినవే అధికం. 'వెండినాణేలు నొక్కుడు గుర్తు గలవి. 
ఒక నాణెంపై మరొక రాజు నాణెం గుర్తించడం కూడా జరిగింది. కేవలం అనంతరికులైన 
తన వంశస్థులచేత నానేఘాటుశాసనంలో పేర్మొనబడ్డ శ్రీముఖుడు ఇక్కడ రాజ్యస్థాపనచేసి 
పరిపాలించినట్టు ఆయన నాణెముల వల్ల బయటపడింది. నిజానికి ఇక్కడ లభించిన 
నాణెములలో శ్రీముఖుడే అర్వాచీనుడు. అతనికి ముందు రాజన్యుల నామములతో 
నాణెములు లభించుటచే అవికూడ భూమి లోతులో కింది పొరలలో లభించుటచే వీటి 
మీద విశేష పరిశోధన సాగి తొలి శాతవాహన రాజ్యం రాజధాని నగరం ఇక్కడేనని 
నిర్ధారితమైంది. నాణెములపై రాజులపేర్లు లభించిన వారిలో గోభద్రుడు ప్రాచీనతముడు. 
అతని నాణెములు ఇక్కడ మాత్రమే లభించుట విశేషము. శాతవాహనులు ఆంధ్రభృత్యులమని 
చెప్పుకొనుటచే తనికి పూర్వపు కోటిలింగాల రాజన్యుల చేతిలోనుండి ఆంధ్రరాజ్యము, ఆ 
పిదప శ్రీముఖుని వశమైనదని అతడే ఈ కోటిలింగాలలో శాతవాహన సామ్రాజ్యమును 


కరీంనగర్‌ ఖాన్‌దాన్‌ 31 


న! 


స్థాపించెనని తెలియుచున్నది అంతేగాక మత్స్యపురాణములో పేర్కొన్నటు సుమారు 30 
మంది రాజులు 470 సం॥ పాటు ఆంధ్రదేశము నేలినారన్న విషయము స్టిరపడుచున్నదడి. 
17 గురు రాజులతో 272 సం॥పాటు శాతవాహనులు ఏలినారని చెప్పిన వాయుపురాణమః 
మత్స్యపురాణముకన్న ప్రాచీనమెనది కావచ్చును కాని ఈ రెండు పురాణములలో! 
శ్రీముఖశాతవాహనుడే రాజ్యస్థాపకునిగా తెల్పిన సంగతిని కోటిలింగాల నాణెముల 
ధృవీకరించుచున్నవి ఈ కోటిలింగాల పరిసర గోదావరీ తీరములు ప్రాచీనాంధ్ర దేశముగా 
అంధకరాజ్యముగా భావించవచ్చును నాణెములు లభించిన శ్రీముఖుని పూర్వపు శాతవాహన 
వంశ రాజన్యులు సిరిసాతవాహన, సిరిశాతకర్ణి 1 రాజులు తత్పూర్వ రాజన్యులక 
(ఆంధ్రరాజులకు) సెనికాధికారులుగా లేదా కీలకోద్యోగులుగ ఉండి ఉండుటశళె 
“ఆంధ్రభృత్యులిమని చెప్పికాని ఉందురు కోటిలింగాల ఆంధ్రుల తొలిరాజధాని అనుటక 
పురావస్తుశాఖవారి తవ్వకములలో బయల్పడిన గర్భనగరము, విదేశీవ్యాపార సంబం 
సూచకముగా, సమీప నుసులాపూర్‌లో దొరికిన రోమన్‌ నాణెములు, శాతవాహనులక 
పూర్వ రాజవంశముల నాణెములు, కోట ఆనవాళ్లు, కోశాగారము, గోదావరితీః 
నికటస్థలము, జలదుర్గలక్షణము ప్రబల సాక్ష్యములు మహాతలవర మహాసేనాపతి 
మహారధి, మహాగ్రామిక నాణెములు, ఉన్నతాధికారుల నాణెములుగా భావించాలి 
అధికారులకు కూడా నాణెములు వేసుకునే అధికారంగా భావించక, ప్రత్యేకమైన చెల్లింపుల 
కోసం వారికి అధికారం ఇచ్చినట్లు భావించాలి 


శెరవనిజ (శ్రీవనిజ) జాతకకధలో “తెలివాహ నామనదీం ఉతీర్య ఆంధ్రప్ప్రరం 
నామనగరం ప్రవిశంతు” (సంస్కృతీకరణం) అని అన్న విషయములోని జెత్తరాహిక్ర పారి 
తెలివాహనదిని దాటి, ప్రవేశించాడని చెప్పబడిన ఆంధ్రనగరము '"కోటిలింగాలుగా 
భావించవచ్చు ఈ తెలివాహ నది గోదావరినదే” ఈ ఆంధ్రనగరము ధాన్యకటకమని 
పూర్వచారిత్రకులు భావించుట సరికాదు ధాన్యకటకం కృష్ణానది తీరభూమి; 
కృష్ణానదికానాడు కణ్జబెణ్జా అని పేరు అది నలని నది అన్న అర్ధంలో ఉన్న పేరు 
తెలివాహ అంటే తెలనిది తెల బెణ్జా అని పేరుండవచ్చని చెప్పిన పివి పరబ్రహ్మశాస్త్రి 
గారు తనకు ఆధారాలు లేవన్నారు ఈ పేరు గోదావరి నదికి ప్రాచీన నామంగా 
భావించాలి 'గోదా' పేరు పురాణ నిర్మాణకాలం నాటిది తెలివాహ, కజణ్బబెజ్జలు బౌద్ధ 
వాజ్మయంలో పేర్మొనబడ్డ (ప్రాచీననామాలు కోటిలింగాల తొలిరాజధాని, కాగా పైరాను 
శాతవాహనుల ద్వితీయ రాజధాని ధాన్యకటకము తృతీయ రాజధాని అర్వాచీన 
శాతవాహనుల నాణెములు కోటిలింగాలలో లభించలేదు ఉతర శాతవాహన రాజన్యుల 
శాసనాదికము పైరాను (గోదావరి నదీ తీరస్థ ప్రతిష్టాన నగరము) తదితర పరిసర, 
మహారాష్ట్ర ప్రాంతములైన నాసిక, కన్టేరి, నానేఘాట్‌లలో లభించినవి శాతవాహన, శాతకర్ణి 
శ్రీముఖ శాతవాహన నాణెములు మాత్రమే తొలిరాజన్యులవి కోటిలింగాలలో దొరుకుట' 


కరీంనగర్‌ ఖాన్‌దాన్‌ 32 


గమనించవలెను ఈ (ప్రాంతము పురాణ రచనా కాలము నాటికి పూర్వముండినది 
మహాభారతకాలమునాటికి “ఆంధ్రక కృష్ణాగోదావర్యో మధ్యే విద్యమానే దేశ” అని 
రాయబడి ఉండుటను బట్టి గోదావరి తీరము నుండి కృష్ణా తీరమునకు ఆంధ్రరాజ్యము 
తరువాత విసరించినట్టు భావించవచ్చును క్రీశ 8వ శతాబ్ది కాంచీపుర రాజు 
శివస్మంధవర్మ (పల్లవరాజు) ధాన్యకటకం _ ఆంధ్రపధంలోనిదని పేర్మొన్నాడంటే ధాన్యకటకం 
శాతవాహనుల తృతీయ (అంతిమ) రాజధానిగా భావింపవచ్చును రెండో శాతకర్ణి రాజు 
“తయిణ కరో” అనే మహారరి (మహారాష్ట్ర) రాజుకుమార్తెను పెళ్ళాడింది మహారాష్ట్ర 
రాజ్యహద్దులను బలపరచుకునేందుకే ఇది శాతవాహన రాజ్యపు మలిదశ, తొలిరాజ్యం 
తెలంగాణ (అస్సక, మూలక గణరాజ్యాలు) మలి విసరణ మహారాష్ట్రంగా నిరూపిస్తోంది 
ధూళికట్ట, కోటిలింగాల, మల్లాపూర్‌, రణంకోట (కరీంనగర్‌లోనివి) పోదన (నేటి 
బోదన్‌ నిజామాబాద్‌ జిల్లా) వంటిచోట్ల కోటలు, ప్రాచీన జనజీవన సంబంధి పాత్రలు, 
ఆభరణములు లభించుటచే, ప్రాచీన బౌద్ధ స్థూపములుండుటచే క్రీ పూ శవ శతాబ్ది నాటి 
మెగస్థనీసు, 2వ శతాబ్ది నాటి పినీ రాసిన ముప్పది దుర్గములు, లక్ష కాల్బలములు 
వంటివి ఈ ప్రాంతము గురించేననవి భావించవచ్చును సంస్కృత మహాభారతంలో 
భీష్మపర్వంలో “ఆంధ్రాశ్చ బహవోరాజన్‌” అని చెప్పినది, బహుళ సంఖ్యలో కోటలు గల 
వారాంధ్రులన్నది, క్రీపూ 6వ శతాబ్ది నాటి అశ్మక, ముల్లక జనపదములకు భిన్నమైన 
తెలంగాణ కోటలని, ఇదే ఆంధ్రరాజ్యమనుట నిస్సంశయమెనది ఈ ప్రాంతమునేలిన 
కోటిలింగాల రాజులు గోభద్ర, సామగోపాదులు ఆంధ్రరాజులని, అనంతర శాతవాహనులు 
ఆంధ్రభృత్యులని భావించుట సబబైనది పై వెరవనిజ్ఞ జాతక కధనుబట్టి ఇది తొలినాటి 
వ్యాపార కేంద్రమని, బౌద్ధ భిక్షువులు వచ్చే ఆరాధ్యస్థలమని, ఆంధ్రా పధానికి విచ్చేసే 
ఉతర భారతదేశ వ్యాపారులకు, తైర్ధికులకు వాకిలి ద్వారమని తెలుస్తోంది కోటిలింగాలలోనే 
గాక ఆ తీరమునకు సుమారు 15 కిమీలో గల రాయపట్నం, ధర్మపురి గ్రామములలో 
శాతవాహనుల నాణెములు లభించాయి రాయపట్నం ఒకనాటి రాజవట్టణము 
“డెబ్సెరూపాయల చెల్మి”లో అనేకంగా శాతవాహనుల కాలపు జనావాసపు ఆనవాళ్ళు 
లభించాయి దీంతో ఆర్కియాలజీ శాఖవారు తవ్వకాలు జరపాలి ధర్మపురి నేడు ప్రసిద్ధ 
నరసింహక్షేత్రమైనా నాడు ధమ్మపురంగా బౌద్ధక్షేత్రం దీనిని బట్టి విదర్భ ఆంధ్రదేశములను 
కలిపే మహాపధము గోదావరిని ఇక్కడ దాటి ఆంధ్రరాజ్యములో ్రవేశించెడిదని 
తెలియుచున్నది* 

పురావసుశాఖ వారి తవ్వకములలో బయటపడిన మరిన్ని విశేషములలో 
బౌద్ధస్థూపమొకటి దీనికి వాడిన ఇటుక శాతవాహనులకు ప్రత్యేకము నేటి ఇటకకు 
వైశాల్యములో 3 రెటున్నది 50%30%/7 లేదా 56సె॥మీ॥ ౫26సె॥మీ॥౫12సె॥మీ॥ 
ఘనపు కొలతలు గల ఇటుకలివి ఈ ఇటుకల నిర్మాణమునకాశ్చర్యపడి జనులు 


కరీంనగర్‌ ఖాన్‌దాన్‌ 33 


శాతవాహనులను కుమ్మరివృత్తి నుండి వచ్చిన రాజులుగా కధలు స్థానికంగా చెప్పుకోవడం 
నేను కోటిలింగాలలో విన్నాను శైరవనిజ్ఞ జాతక కధలో బెత్తరాహిక వ్యాపారి తెలినదిని 
దాటి, ఆంధ్రపురం అనే ఈ నగరంలో ప్రవేశించింది మట్టికుండలు కొనడానికేనని రాసి 
ఉంది కాని శాతవాహనులు తాము కంరోకిగా బ్రాహ్మణ రాజులమని చెప్పుకొన్నారు 
ఈ ఇటుకలు గర్భనగర నిర్మాణమునకే కాక, బౌద్ధస్థూపము నిర్మాణమునకు కూడా 
వాడబడినవి 30 హెక్టారుల వెశాల్యము గల ఈ ప్రాచీన రాజధాని నగరములోని 
పొలములో ఈ బౌద్ధ స్థూపము యొక్క రాతి ఫలకములు 20 సెం మీ మందము గలవి 
లభ్యమెనాయి వాటి మీద లఘుశాసనములున్నవి ఇవి లిపిని బట్టి 'పూర్వబ్రాహ్మీలిపి 
శాసనములు ఇవి అశోకునికంటె ముందువి మౌర్యబ్రాహ్మీలిపికి, భట్టిప్రోలు బ్రాహ్మీలిపికి 
పూర్వలిపిగా గుర్తించబడినవి** వీటిమీద బౌద్ధ ధర్మపు రాతలున్నాయి దీన్నిబట్టి ఈ 
ప్రాంతంలో అశోకునికి ముందే బౌద్ధమతం వ్యాస్తిలో ఉందని తెలుస్తోంది అశోకుని 18వ 
ధర్మలిపి శాసనంలో “నిచచోడ ఆంద్రపులిదేషు సవ్రత దేవసంపియస 
ధమనువసి” అని ఆంధ్రులు బౌద్ధ ధర్మాన్ని అనుసరించాడని రాసింది ఈ ప్రాంతం గురించే 
కోటిలింగాలకు 8 కి మీ దూరంలోని పాశాయిగాం గ్రామం వెలుపల మరో బౌద్ధ స్థూపం 
ఉంది ఆచార్య దిజ్నాగుడు ఈ గ్రామంవాడేనని వివి కృష్ణశాస్త్రి గారు తెలిపారు బౌద్ధ 
భిక్షువు పాయసి పేరిట ఈ గ్రామం బుద్దునితో భాషించినట్టు పేర్కొనబడ్డ 'సుత్తనిపాత'లోని 
కప్పనిపేరిట కప్పరావుపేట ఈ కోటిలింగాలకు 5 కిమీ దూరంలోని నేటి గ్రామాలుగా 
గుర్తించవచ్చు 


కోటిలింగాలలోని బౌద్ధ స్థూపము శిధిల ఫలకములు మొతం 59 పలకలు 
లభించాయి వాటిమీద లఘు శాసనములు పూర్వ (బ్రాహ్మీలిపిలో ఈక్రింది విధంగా 
ఉన్నాయి"? 


లిపిని బట్టి పూర్వపుబ్రాహ్మీలిపిగా (ఈ శబ్దం నా కల్పన దీన్ని మౌర్య పూర్వపు 
బ్రాహ్మీలిపిగా ఉద్దేశించాను) గుర్తింపబడిన ఈ స్టూపము బుద్ధునికి అనంతరము, అశోకునికి 
పూర్వము నిర్మించబడినదానిగా అనగా క్రీపూ 4వ శ నిర్మాణముగా, హీనయాన శాఖకు 
చెందినదిగా భావించవచ్చును స్థూపాలు తొలిదశ చెత్యాలు మలిదశ కొన్ని నాణెములపై 
త్రిరత్న చిహ్నాలుండటం వల్ల రాజులు బౌద్ధం ఆచరించారని తెలుస్తోంది" కరీంనగర్‌ 
జిల్లాలోని కోటిలింగాల, పాశాయిగాం, ధూళికట్ట, మీర్దంపేట వంటివి తొలినాళ్ల స్థూపాలు 
బుద్ధుని అవశేషాలు లేనివి ఘంటసాల, అమరావతి, గోలి, జగ్గయ్యపేట వంటివి 
అవశేషాలు నిక్షిప్తం చేసిన మలిదశ చైత్యాలు బుద్దుని శిష్యుడు బావరి కవిటవనద్వీప 
నివాసి అని బుద్ధ ఘోషుని పరమార్థ జ్యోతిక గ్రంధమూ, ఇతడు పోతలి రాజ్య పౌరుడని 
సుత్తనిపాతమూ చెప్పుటచే పోతలి (బోధన్‌ నిజామాబాద్‌ జిలా) రాజ్యములోనిదిగా 


కరీంనగర్‌ ఖాన్‌దాన్‌ 34 


కవిటవనద్వీపం గోదావరి మధ్యస్థ బాదనకురి ద్వీపముగా కరీంనగర్‌ జిల్లాలోనిదిగా 
గురింపవలెను* నాసిక నుండి అంతర్వేది వరకు గోదావరి నది నదీ గర్భంలో ఎక్కడా 
ద్వీపం ఇది తప్ప మరొకటి లేదు బావరికుర్తి నేటి బాదనకుర్తిగా మారి ఉండవచ్చు 
బుద్దుని సమకాలికులు (బావరి శరభంగపాలుడు, కొండన్న మొ॥వాడు) నివసించిన 
కరీంనగర్‌, నిజామాబాద్‌ (ప్రాంతములలో (అశ్మక అంధక జనపదములు) బౌద్ధము 
ఉతరము నుండి గోదావరి తీరస్థ తెలంగాణ ప్రాంతములలో ప్రవేశించి, దక్షిణమున 
కృష్ణాతీరము వైపు ప్రస్థానించినదని భావించవచ్చు 


ఆంధ్రచారిత్రకులు తీరప్రాంతాలు మాత్రమే సముద్రయాన వ్యాపారానుగుణములని 
భావించుట పాక్షిక సత్యము చరిత్రాధారములను బట్టి, ఆంధ్రుల వ్యాపారము కోటిలింగాల 
రేవులో గోదావరీనదీ ప్రవాహములో చిన్నపడవలతో ప్రారంభించి బంగాళాఖాతములో 
పెద్దపడవల ద్వారా సుదూర తీరములకు ప్రాకింది అని భావించవచ్చు ఇందుకు 
కోటిలింగాల సమీప ప్రాంతాలలో లభించిన రోమన్‌ నాణెములు సాక్ష్యములు కరీంనగర్‌ 
జిల్లాలోని నుసులాపూర్‌లో 1952 లో జరిగిన తవ్వకాలలో ఒకటవ శతాబ్దానికి చెందిన 
39 రోమన్‌ నాణెములు వెండివి లభించాయి ఇవి నీరో, ఆగస్టస్‌ చక్రవరుల కాలపువి 
పెదబొంకూర్‌లో పురాతన ఆంజనేయస్వామి దేవాలయం దగ్గర కూడా ఇటీవలి కాలంవరకు 
దిబ్బలమీద రోమన్‌ నాణెములు దొరికాయి అంతేకాదు, ఇదేచోట గోదావరి దక్షిణతీరము 
వెంబడి ఎగువ ప్రాంతమున రాజపట్టణము రేవు, ధర్మపురి రేవు, వేంపలి వేంకట్రావుపేట 
రేవు, పోతలి ప్రాంతములు కూడా వ్యాపార తీర్థములే హాలుని వివాహము వేంపల్లి 
వెంకట్రావుపేట (లింగాల రేవు) తీరమున భీమేశ్వరుని సన్నిధిలో జరిగినది నేటికిని 
భీమేశ్వరాలయ శిథిలములు శాతవాహనుల కాలపు ఇటుకలతో నిర్మాణము జరిగినవి 
నేను చూసాను ఈ తీరమున పుష్కలంగా ఇనుము చిట్టెం లభించినది ఇవి 
శాతవాహనులకు పూర్వమే ఉక్కుతయారీ కేంద్రాలు కుతూహలుడనే కవి రాసిన 'లీలావఈ' 
అనే ప్రాకృత కావ్యములో ద్వీప రాజకన్యను భీమేశ్వరసన్నిధిలో సప్తగోదావరి తీరమున 
హాలుడు వివాహమాడినటున్నది ఇక్కడ గోదావరి నది ఏడుపాయలుగా చీలి ఎనిమిది 
రేవులను సృష్టించింది గోదావరినది లేని దాక్షారామం (తూ గో జిల్లా) హాలుని 
వివాహస్థలమని పలువురు చారిత్రకులు పొరపడినారు 


హాలుడు కోటిలింగాల రాజధానిగా శాతవాహన రాజ్యమునేలినాడు హాలునికి 
(ప్రత్యేకముగా నాణెములున్నట్టు ఇంతవరకు తెలియకున్నను, గాథాసపశతిని కోటిలింగాల 
రాజ్యములో రాసినట్టు 'కోటేర్మధ్యే అని ఆ గ్రంథములో పేర్మొన్నాడని గమనించాలి 
ఈ సాక్ష్యం దొరుకుటచే అతని వివాహము సప్తగోదావరి తీరమున వేంపల్లి వేంకట్రావు 
పేటలో జరుగుటచే ఈ రేవు కోటిలింగాల (తన రాజధానికికు 40 మెళ్ళ దూరములో 


కరీంనగర్‌ ఖాన్‌దాన్‌ 35 


ఉండుటచే ఈ నిశ్చయానికి వచ్చాను శ్రీ శాతవాహన, శ్రీశాతకర్ణి, శ్రీముఖులకో 
ప్రారంభమె హాలుని వరకు రాజధానిగా ఉన్న ఈ కోటిలింగాల శాతవాహనులకు 
తొలిరాజధానిగా మహారాష్ట్ర గుహాలయ, శాసనాదికములతో ఎరాన్‌ నగరము మీ 
రాజధానిగా, క్రీశ 1వ శ నుండి ధాన్యకటకము తృతీయరాజధానిగా విలసిలి ఉంటాయి 
గౌతమీపుత్రశాతకర్ణి, యజ్ఞశ్రీ శాతకర్ణి వంటి మలిరాజన్యుల నాణెములు కోటిలింగాలలో 
దొరకలేదు తొలిప్రభువుల ఆనవాళ్ళు మహారాష్ట్ర పైరాన్‌లో లేవు పెరాన్‌ మలిరాజధాని 
అని పివి పరబ్రహ్మశాస్త్రి వంటి వారి అభిప్రాయం కూడా” 


ఈ గ్రామనామ విషయంలో కోటలింగాల లేదా కోటిలింగాల అనే పేరు (ద్రైవిధ్యం] 
వినిపిస్తున్నాయి కోట, లింగ శబ్దాలు సంస్కృతమే కోట శబ్దమే సరికావచ్చునని 
కోట ఉంది కనుక ఈ పేరని భావించబడినది హాలశాతవాహన చక్రవరి గాధాసపశతిలో 
'కోటేర్మధ్యే అని కోటి శబ్దమునే వాడినాడు పండితులు, హాలునికి ఈ రాజధానితో గళ 
సంబంధము తెలియక, కోటి శబ్దమును సంఖ్యార్థముగా గ్రహించారు గాని స్థలనామంగో 
గ్రహించలేదు “కోటిశ్లోకముల (గాధల)లో కొన్ని ఏరుకొని” అని అర్ధము చెప్పినారు. 
ఈ కోటి శబ్దము రాజ్యవాచకము, ఆరువేల నాడు 'సపాదలక్ష రాజ్యము వంటి పేరు 
కావచ్చును కోట అన్ని రాజధానులో ఉండేదే కోటిశబ్దమే సరియెనది ఇంక 
విస్తారసామ్రాజ్యము కనుకనే బౌద్ధ వాజ్మయములో అశ్మక మహాజనపదమని ఈ ప్రాంతము 
గురింపబడినది 


సుత్తనిపాతంలో గోదావరి ఒడ్డున అందకరట్ట (ఆంధ్రరాష్ట్ర రాజ్యం ఉన్నట్టు 
చెప్పబడుటచే, లభించిన నాణెములను బట్టి కోటిలింగాల రాజధానిగా అంధర లేడో 
అంధక లేదా ఆంధ్రరాజ్యమును (గోదావరి కృష్ణా నదుల మధ్య భూమి మరియు 
గోదావరి ఉతరాన ఆదిలాబాద్‌, బసరు ప్రాంతములు) పాలించిన రాజులు సిరికంవాయు 
(శ్రీకంభయ్య), సామగోపుడు, సిరినారన (నారాయణ), సిరిసాతవాహన (శ్రీ శాతవాహనుడు) 
నిరిసాతకర్ణి 1, చిముక శాతవాహన (శ్రీముఖ శాతవాహనుడు), సిరి సాతకర్ణి 
(శ్రీశాతకర్ణి 2) సిరిలోమావి (శ్రీపులోమావి 1) గా గురింపవలెను పె చారిత్రక క్రమమును 
నాణెములు దొరికిన భూమి పొరలను బట్టి గుర్తించబడినవి గోబదనాణము 6వ పొర 
(భూమిలో అట్టడుగు లోతుపొర)లో దొరకగా పులోమావి 1 నాణెము భూమి ఉపరితలంలో 
దొరికినది నాణెముల పొరలను వివరములను సువిఖ్యాత చరిత్రకారులు వి వి 
పరబ్రహ్మశాస్త్రి గారు ఇచ్చినారు”! మరొక విశేషం ఏమంటే కోటిలింగాలకు 4 కి మీ 
దూరంలో శ్రీకంభునిపేర కంభంపల్లి గ్రామమున్నది దీనిని స్తంభంపెలి అని కూడా 
పిలుస్తారు గోదావరి తీరానికి ఇది ౩ కిమీ దూరంలోనిది (ఇదే మండలంలోనిది). 
వేములవాడ మండలంలో శాతరాజుపల్లె ఉంది ఇది శాతవాహనరాజు పేరిటిది 


కరీంనగర్‌ ఖాన్‌దాన్‌ 36 


మలిశాతవాహన ప్రభువులు నిర్మించారన్న జగతసిద్ధ అజంతా గుహలయములకు 
తొలిమెట్టుగా, తొలి శాతవాహనుల రాజధాని కోటిలింగాలకు సమీపంగా జెనబౌద్ధ 
గుహాలయాలు వాటికి 3800 సం॥ ముందే ఈ రాజన్యులు తొలిపించినవి ఇక్కడే ఉన్నాయి 
అవి కోటిలింగాలకు దక్షిణంగా 1 కిమీ దూరంలో “మునులగుట్టలు” పేరుతో 
వ్యవహరించబడుతున్న గుహాలయాలు అలాగే కోటిలింగాలకు పడమరగా గల 4 కిమీ 
దూరంలోని కంభంపెలి (సంభంపలి) గ్రామానికి పడమటగా ఉన్న మరో గుహలో ఇవి 
ఉన్నాయి శిల్పరీత్యా ప్రముఖముకాని ఈ గుహావసతులు క్రీపూ 4వ శ నాటి జైనబౌద్ధ 
సన్యాసులకు ఈ ప్రాంతములో ఈ రాజన్యులతో గల మెత్రి, ఆదరణ, మాన్యతలను 
సూచించుచున్నవి 


తెలంగాణ ప్రాంతపు ఇంత ఘనమెన చరిత్ర, పాతిక సంవత్సరాల క్రితమే తవ్వకాలు 
జరిపిన ఆంధ్రప్రదేశ్‌ ఆర్మియాలజీశాఖ ఏ కారణం వల్లనోగాని 25 సం॥రాలుగా రిపోర్టు 
ప్రచురించకపోవడం వల్ల సమస భారతావనికి అందనిదైపోయింది ఆర్మియాలజీశాఖతో 
సంబంధం గల డా॥ వివి కృష్ణశాస్త్రి, డా॥ పివి పరబ్రహ్మశాస్త్రి, డా॥ ఎన్‌ ఎస్‌ 
రామచంద్రమూరి వంటి వారు వ్యాసాలు, మోనోగ్రాఫ్స్‌ రూపంలో సంక్షిప్తంగా సమాచారం 
ఇచ్చారు (ఇది ఇటీవల అచ్చైంది) గోదావరి తీరాలైన ఈ కోటిలింగాల, రాయపట్నం 
వేంపలి వెంకట్రావు పేటలలో తవ్వకాలు జరగాలి మరొక బాధాకరమైన విషయం ఏమంటే 
ఎలంపలి (శ్రీపాద) ప్రాజెక్టు గోదావరి నదిపె నిర్మిసుండడం వల గ్రామం ప్రాజెక్టు నిలువ 
నీటిలో మునిగిపోబోతుంది బౌద్ధస్ట్థూపం, శివాలయం, నాణెములు, ఆనాటి కట్టడములు, 
విశిష్టమైన ఇటుకలు, లభించని ఇంకెన్నో చరిత్రాంశాధారాలు గోదావరి నది ఒడిలో 
చేరకముందే వాటిని సుదూరప్రాంతంలోకి తరలించవలసి ఉందని, ఫిల్ముల ద్వారా 
చిత్రీకరించి భద్రపరచవలసిన అవసరం ఉందని భావిసున్నారు లేకుంటే ఆంధ్రుల 
చరిత్రలోని తొలి అధ్యాయం మాయమైపోతుంది 


అధ స్ఫూచికలు 
1 సెరవనిజ్ఞ జాతక కధ, చూ నా వ్యాసం “తెలివాహ గోదావరే” 
2) Rural Studies nearly Andhra P 170 డా॥ పివి పరబ్రహ్మశాస్త్రి 


3) Coins of the Satrapas of the Sathavahana Era Hyderabad 1983 
డా॥ ఎ రాజిరెడ్డి, పి ఎస్‌ ఎన్‌ రెడ్డి 


4) విజ్ఞాన సర్వస్వం 10111 తెలుగు సంస్కృతి పివి పరబ్రహ్మశాస్రి 
పే 159, 160 


కరీంనగర్‌ ఖాన్‌దాన్‌ 37 


ర్స్‌ 


6) 


7) 


8) 


9) 


10) 


11) 


12) 


13) 


వాయుపురాణంలో అంధ జాతీయుడని, విష్ణు పురాణంలో ఆంధ్రజాతీయుడని 
శ్రీముఖుణ్ణి గూర్చి పేర్కొనడం జరిగింది అంధశ్శబ్దం ఆంధ్రశబ్దం కంటే ప్రాచీనం. 
The earlier Andhra Pradesh was situated on the bank of Televaha river 


(Probably Tel or Teligir1) 1s the Srivanya Jataka A Dealer crosses the 
river Televaha and entered in the town called Andhrapura తంత! 


scrluptures C Ganguly (AP Govt Archaelogy dept ) 


శతెలివాహ గోదావరి నది" నా వ్యాసం “ఆంధ్రజ్యోతి దినపత్రిక 21 11 200 
వివిధ పేజీ 

“నమామి గోదే తవ పాద పంకజం, సురాసురెర్వందిత దివ్యరూపం” 

(బ్రహ్మాండపురాణం 

ఆంధ్రాశ్చ బహవో రాజన్‌ అంతర్గిర్యాస్తధైవచ 

బహిర్గిర్యాంగమలజా మాగధా మానవర్దకా వ్యాసభారత భీష్మ పర్వం 

నవమోధ్యాయ 49 50 శో గీతా ఫెస్‌, గోరఖ్‌పూర్‌ 


These coming from north should cross the Godavari to reach 
Ss 
Andhrapura like Korilingala or Rayapatrnam which are 10016664 . 
southern bank and the 20600107 of which goes back to th WE 
€-t | 


century BC "Rural study in early Andhra' py Parabrah 


5110561 P170 


More over the character do not confirm to any known script 
or ఇర 


bers of Brahmi, thus causing more confusion Dr Ns న 
Chandramurthy "Koullingala Excavations A Archeology Publica 
10) 


శాతవాహన కళోత్సవాల సంచిక 2002 మలావర్సుల నారాయణ శర్మ 


పేజి 126 
“కోటిలింగాల బొమ్మలు” డా॥ దామె రాజిరెడ్డి, అధికార భాషాసంఘ ్రచుర, 


2008 
బుద్దుని సమకాలిక కరీంనగర్‌ ప్రాంత బౌద్ధము నావ్యాసం మిసిమి పత్రిక జనవ 


2006 


hb Tn Rg pe 
38 


కరీంనగర్‌ ఖాన్‌దాన్‌ 


15) 


16) 


17) 
18) 


19) 
20) 


21) 
22) 


“చరిత్ర ఖజానా” (నాణెముల చరిత్ర) డా॥ డి రాజిరెడ్డి ఆంధ్రజ్యోతి 
5 02 2006 ఆదివారం ప్రత్యేక సంచిక 


లీలావతి అనే ప్రాకృత (గ్రంధం సపగోదావరిలో హాలుని వివాహం జరిగిందని 
చెబుతోంది ఇది హాలునికి తీరాంధ్రంలో గల సంబంధాన్ని సూచిస్తుంది ఈ 
సప్తగోదావరిని తూర్పుగోదావరి జిల్లాలోని దాక్షారామంగా గురించారు తెలుగు 
చరిత్ర సంస్కృతి  డా॥ సివి రామచంద్రరావు పేజి 21 

“సపగోదావరి ఎక్కడి” నా వ్యాసం మిసిమి ఆగష్టు 2003 

సపశతిని కవి వత్సలేన కోటేర్మధ్యే 

హాలేన విరచితాని సాలంకారాణాం గాధానాం 

(సత సతా ఇం వచ్చలేణ కోడీఅ మట్ట ఆరంభి 

హాలేఇ విరిఇ ఆఇం సాలంకారాణాం గాహాణమ్‌) గాథాసప్తశతి 3వ గాధ 


“హాలుడు కోటిలింగాల” నా వ్యాసం “మన తెలంగాణ” మాసపత్రిక 


Prathishtana or Paithan the Capital of Andhra Sathavahana in a 

considerably later period that 15 some time near the begining of the 

chnstian Era, where the Jataka story (Serivania jataka) seems to refer 

an early pernod Rural study of early Andhra PV Parabrahma Shastry 
P170 


Satavahana epoch A new hght PV Parabrahma Shastry P3 
Koulingala an early history ste NS Ramachandramoull 


నామా వన నావా నాతలను కుతకుత కానుకను బాబా వాపు బామ కునుకు జబ వవ నాలకను. 


కరీంనగర్‌ ఖాన్‌దాన్‌ 


39 


పూర్వ చారిత్రక వస్తు సంస్కృతి 
డా॥ వివి కృష్ణశాస్ట్రీ 


కరీంనగర్‌, నిజామాబాద్‌, ఖమ్మం జిలాలలో ప్రాచీన చరిత్రకు చెందిన నివేశన 
స్థలాలు కోకోల్లలుగ గుర్తించడం జరిగినది ఆధునిక వ్యవసాయ విసరణ, జన సాంద్రత 
సామాన్య (ప్రజలలో చారిత్రక అవగాహన లేకపోవడం మొదలయిన కారణాల చేత అనేక 
చారిత్రక స్థలాలు అంతర్జానమయిపోతున్నాయి ఉదాహరణకు కరీంనగర్‌ జిల్లాలో 
కప్పారావుపేట గ్రామంలోని మూడు వందల ఇళ్ళకు పెగా ప్రక్కన గల శాతవాహన 
కాలము నాటి పాటి దిబ్బనుండి త్రవ్విన ఇటుకలతో నిర్మింపబడ్డాయి. పెద్దపలి తాలూక 
ధూళికట్ట గ్రామంలోని గొడ్ల కొట్టములు, ఇళ (ప్రాకారములు అక్కడి చారిత్రక స్థలము 
నుండి త్రవ్వి తీసుకురాబడిన శాతవాహన కాలం నాటి ఇటుకలతో నిర్మించబడ్డాయి 
ప్రకాశం జిల్లా చందవరం (గ్రామంలోని చాలా ఇండు సమీపములోని సింగార కొండమీది 
స్టూపాల నుండి త్రవ్వి తీసిన ఇటుకలతో నిర్మింపబడినవి నాగార్జున కొండ అమరావతి, 
గోలి, ఘంటశాల మొదలయిన చోట గల కొన్ని అపురూప బౌద్ధ శిల్పాలను పిండికొట్టి 
ముగ్గులు వేయడానికి వాడబడ్డాయి కోస్తా ఆంధ్రలో గత శతాబ్దిలో జరిగిన వ్యవసాయ 
విస్తరణవల్ల చాలావరకు చారిత్రక స్థలాలు అదృ్భశ్యమయినాయి 


ఇతర రాష్ట్రాలతో పోల్చినప్పుడు గత 50 సంవత్సరాలుగా ఆంధ్రలో అనేక మౌర్య 
శాతవాహన కాలంనాటి గ్రామాలు, పట్టణాల శిధిలాలు గురింపబడడవేకాక 
త్రవ్వబడ్డాయికూడా గత రెండు శతాబ్దాలలో కరీంనగర్‌ ప్రాంతంలో జరిపిన త్రవ్వకాలలో 
లభించిన శాతవాహనుల కాలంనాటి ఇటుక కట్టడాలు, ఇనుప వసువులు ఆయుధాలు, 
పూసలు, మట్టి కుండలు, నాణెములు తదితర వస్తువులు ఆనాటి సంస్కృతికి అద్దం 
పడతాయి 

నాటి గ్రామ, పట్టణ నిర్మాణ పద్ధతులు కరీంనగరం, వరంగల్లు ఖమ్మం జిల్లాలలో 
నాటి చారిత్రక శిథిలాలు గ్రామం విడిచి గ్రామంలో ఉన్నాయి మౌర్యుల, శాతవాహనుల 
నాటి ముఖ్య పట్టణాలు ఈ ప్రాంతంలో ఉండడం చేతనే ఇన్ని చారిత్రక స్థలాలు ఉండడానికి 
అవకాశం ఉంది శాతవాహనుల కాలంలో జనాభా పెరగడం, ఇక్కడి నలరేగడి భూములలో 
వ్యవసాయ విస్తరణ జరగడం, ఇక్కడ రకరకాల ఖనిజాలు లభించడం చేత పారిశ్రామిక 
సాంకేతిక పరంగా అభివృద్ధి సాధించడం, దేశీయ విదేశీయ వ్యాపారం విస్తృతమవడం 
మొదలయిన అంశాలు 


కరీంనగర్‌, నిజామాబాద్‌ జిల్లాలలో ఇనుప ఖనిజం లభించడం చేత ఇనుము 
ఉక్కు కర్మాగారాలు ఊరూర వెలిశాయి నాటి ఉక్కు పరిశ్రమ గృహ లేక కుటీర పరిశ్రమగా 


కరీంనగర్‌ ఖాన్‌దాన్‌ 40 


మొదలయి (గ్రామ పరిశ్రమగా మారి ప్రాంతీయ పరిశ్రమగా రూపుదాల్చింది ఈ 
ప్రాంతంలో 90కి పెగా ప్రాచీన ఇనుప కర్మాగారాలు గుర్తించడాన్ని బట్టి ఆ పరిశ్రమ 
ఎంతగా వృద్ధి చెందిందో తెలుసుంది 


పెద్ద చిన్న నదుల ప్రక్కగా గ్రామాలు పట్టణాలు వెలిశాయి కోటిలింగాలలోని 
శాతవాహన కాలంనాటి పట్టణం గోదావరి, పెద్దవాగు నదుల మధ్య వెలిశింది ప్రసుతం 
హుశేనివాగు అని పిలువబడే చిన్న నది ఒడ్డున పెద్దబొంకూరు, ధూళికట్టలు 
నిర్మింపబడ్డాయి మెదక్‌ జిల్లాలోని కొండాపురం మంజీర నదికి ఉపనదీతటం మీద 
నిర్మితమెనది నల్గొండ జిలాలోని ఏలేశ్వరం, నాగార్జున కొండలు కృష్ణా నది మీద 
వెలిశాయి మహబూబ్‌నగర్‌ జిలా అలంపురం మండలంలోని క్యాతూరు తుంగభద్రానది 


మీద ఉన్నది దీన్ని బట్టి ఆనాటి ప్రజలు నిరంతరం పారే నదీనదాలమీద గ్రామాలు, 
పట్టణాలు నిర్మించుకునేవారని తెలుసుంది 


సాతవాహన కాలంనాటి గ్రామాలు పట్టణాలు నదీ సమీపాలలో నిర్మించినప్పటికి 
ఇటుకల తోను కాల్చిన మట్టి వరలతోను లోపలి అంచులు కట్టబడ్డ నూతులు గూడా 
నిర్మించినారు ఇటువంటి అనేక బావులు త్రవ్వకాలలో వెలికివచ్చాయి వేసవి ఎండలకి 
నదులు ఎండిపోయినపుడు ఈ బావులు వారి దాహారిని తీర్చేవి అనావృష్టి కలిగినప్పుడు 
ఈ బావులు కూడా ఎండిపోయేవి పరిసరాల్లో నీరు లభ్యంకాక దాహార్తి తీర్చుకునే దారిలేక 
గ్రామాలకు (గ్రామాలు పాడుబెట్టి దూరతీరాలకు వలసపోయేవారు 


మౌర్య, శాతవాహన కాలాలనాటి వాస్తువు 


త్రవ్వకాలలో లభించిన ఆధారాలనుబట్టి ఆనాటి వాసువును రెండు తరగతులుగా 
విభజింపవచ్చును మొదటిది కోటలుగల గ్రామాలు లేక పట్టణాలు, రెండవరకం కోటలు 
లేనివి రాజకీయముగాను వ్యాపారరీత్యాను ప్రాధాన్యంకల గ్రామాలకయినా పట్టణాలకయినా 
'చుట్టూ కోటలు నిర్మించబడ్డాయి ఈ కోటల నిర్మాణం శాతవాహన రాజుల కాలానికి 
'చాలా పూర్వంనుండే ఆచారమున్నది క్రీస్తుపూర్వం 4వ శతాబ్దిలో గ్రీకు రాయబారిగా 
మగధలో నివసించిన మెగస్తనీసు ఆంధ్రులకు ముప్పయికి పైగా కోటలుందేవని, లక్ష 
కాల్బలము, రెండు వేల అశ్వికదళము, వేయిగజబలము కలదని (వ్రాశాడు మెగసనీసు 
చెప్పిన కోటలు శాతవాహన కాలానికి ముందు మౌర్య యుగంనాటివిగాని, లోహయుగం 
నాటివిగాని కావాలి లోహయుగంలో సర్వస్వతంత్ర ప్రాంతీయ పాలకులనేకులుందేవారు 
వీరు చిన్న చిన్న నదులకు ఆనకట్టలు కట్టి వ్యవసాయాభివృద్ధిని చేసి దేశాన్ని సుసంపన్నం 
చేశారు ఆర్థిక బలంతో రాజకీయంగా బలోపేతులయి చిన్న చిన్న స్వతంత్ర రాజ్యాలను 


స్థాపించి మహాతలవర, మహాదన్ననాయక మొదలయిన బిరుదులతో నాణాలను విడుదల 
చేశారు 


} 


కరీంనగర్‌ ఖాన్‌దాన్‌ 


41 


ధూళికట్ట కోటిలింగాల మొదలయిన పట్టణాలలో ఉన్నతోద్యోగులు వ్యాపారులు, 
ధనికులు నివసించేవారు గ్రామాలలో వ్యవసాయ కుటుంబీకులు కుమ్మరులు కమ్మరులు, 
వడ్రంగులు, సాలెవారు మొదలయిన గ్రామ వృత్తులవారు నివసించేవారు (గ్రామాలకు 
చుట్టు కోటలుండేవికావు 


కోటల నిర్మాణానికి పట్టణాల చుట్టూ ప్రధమంగా కందకాలు త్రవ్వి త్రవ్విన మట్టిని 
పట్టణం చుట్టూ గట్టుపోసేవారు దీని లోపల, ఇటుకలతో కోట గోడ నిర్మించేవారు 
చుట్టూ త్రవ్విన కందకాలు అగడ్తలుగా ఉపయోగపడేవి అగడలను నీటితో నింపి మొసళ్లను 
పెంచేవారు అగడలు నిరంతరం నీటితో నింపడానికి సమీప నదీనదాలను మళ్ళించేవారు 
కౌటిల్యుని అర్థశాస్త్రంలో కోటగోడ 36 అడుగుల ఎతు నిర్మించాలని వ్రాశాడు కోటకు 
ఎనిమిది దిక్కులలో బురుజులుండేవి 


కోటిలింగాలలోని మట్టికోట 20 అడుగుల ఎత్తున్నది ఉత్తర దిక్కున గోదావరి, 
దక్షిణాన పెద్దవాగు ఉండి కోట దుర్భేద్యంగా నిర్మించబడ్డది ధూళికట్ట కోట 86 ఎకరాల 
విస్తీర్ణం, చుట్టూ పటిష్టమైన మట్టికోట దానిలోపల ఇటుక (ప్రాకారం నాల్గువెపులా నాలుగు 
గుమ్మాలు ఉన్నాయి దక్షిణ ద్వారానికి ఎదురుగానున్న రాజవీధికి ఇరువైపులా 
కాపుకాసేవారుండే గదులున్నాయి రాజ వీధి నిడివి 14 అడుగులుంది వీధిని రాళ్ళతో 
పరచి ఎర్రమొరంతో చదను చేయబడ్డది వీధికి మధ్యలలో ఇరువెపులా గోడలలో దాగుడు 
గదులున్నాయి 

పెద్దబొంకూరులో మౌర్యుల, శాతవాహనుల కాలాలకు చెందిన గ్రామ శిథిలాలు 
లభించాయి గ్రామం చుట్టూ గోడ లేదు 100 అడుగుల చతురస్రం గల 'పాకారాలు 
రెండు, 50 అడుగుల చతురస్రంగల మరో ప్రాకారం త్రవ్వకాలలో వెలికి వచ్చాయి క 
ప్రాకారాలకు ఈశాన్య దిశగా గాని వాయువ్య దిశగాని ఒక్కొక్క ద్వారం మాత్రమే ఉన్నాయి 
ప్రాకారాల గోడలు 6 అడుగులు వెడల్పుగా ఇటుకలతో నిర్మించారు గోడలు పునాదులపైన 
రెండు మూడు అడుగుల ఎతుగా లభించడంచేత మొదట్లో ఎంత ఎతుండేవో ఊహకందవు 
ఈ ప్రాకారాలలో ధనిక కుటుంబాలు నివసించేవి 


మొదటి ప్రాకారంలో మూడు ఇటుక కట్టడంగల బావులున్నాయి బావులకానుకొని 
నీటి తొట్టెలున్నాయి రెండవ ప్రాకారంలో బావులు లేవుగాని బయట ఈశాన్యం మూల 
ఒక బావి ఉన్నది ఈ బావిలో వాడిన నీరు దగ్గరలో కాల్చిన మట్టి వరలతో నిర్మించిన 
మురుగు గుంటలోనికి పోయే ఏర్పాటున్నది 


సామాన్య ప్రజల ఇళ్ళు అండాకారంగా గాని దీర్భనతురస్రంగాగాని నిర్మించేవారు 
అండాకారంగా నిర్మించిన గృహాలు పెద్దబొంకూరులో అనేకం లభించాయి అండాకారపు 


కరీంనగర్‌ ఖాన్‌దాన్‌ 42 


గుహలు లోహయుగం నుండి వాడుకలో ఉన్నాయి ఇంటి గోడలను మట్టితోగాని కాల్చిన 
ఇటుకలతో గాని నిర్మించేవారు పెకప్పు బండి గూడు ఆకారంగా ఉండేది ఈ మాదిరి 
కప్పు బౌద్ధ శిల్పాలలోను మహాబలిపురం రధాలలోను చూడవచ్చు 


అన్ని ముఖ్య పట్టణాలు మహానదుల లేక ఉపనదుల తీరాలలో నిర్మింపబడటం 
మానవనిర్మిత జలాశయాలు కలిగిఉండటం ప్రాచీన కాలంలో పట్టణాల అభవృద్ధికి 
కారణాలు అపరాజితప్రచ్చ అనే గ్రంధంలో నీటి అవసరాలకు వాపి, కూప తటాకాలు 
నిర్మించాలని ఉన్నది పది రకాల కూపాలు చెప్పబడ్డాయి కూపం అంటే బావి పాణిని 
కూడా గ్రామాల నీటి అవసరాలకు కూపాలు నిర్మించాలని చెప్పాడు ఈ కూపాలకు 
నిపణాలను అనుసంధానం చేయాలని వ్రాశాడు నిపణం అంటే నీటితొట్టె 


సాతవాహనుల కాలంలో నదుల వాడకానికి తోడు అనేక బావులు త్రవ్వబడ్డాయి 
వీటికి చక్రాకారంగా ఇటుకల కట్టడంగాని కాల్చిన మట్టి వరలు దింపిగాని అంచులు 
కూలకుండా చేసేవారు పెద్దబొంకూరు త్రవ్వకాలలో 22 బావులు వెలికి తేవడం జరిగింది 
మహానదుల సమీపంలోని వసతులలో కూడా బావులు త్రవ్వబిడ్డాయి పెద్దబొంకూరులో 
త్రవ్విన బావులలో 21 కి ఇటుకల కట్టడాలున్నాయి ఒకదానికి మాత్రం కాల్చిన 
వరలున్నాయి ఒక బావికి చతురస్రాకారపు ఇటుక కట్టడమున్నది బావులకు వాడిన 
ఇటుకలు చీల ఆకారంలో ఉండటం చేత ఇటుకల చక్రం బిగుసుకుని నూతిలోనికి జారదు 
నీరు తోడేచోట 3 సెంటిమీటర ఎతు గల బండి గూడు ఆకారపు ఇటుకల నుంచడంచేత 
చాదనుండి నీరు ఇటుక కట్టడం మీదపడకుండా లోనికి జారిపోతుంది వాడిన నీటిని 
భూగర్భంలో ఇటుకలతో నిర్మించబడ్డ కాలువలద్వారా బయటకు పంపేవారు బావుల 
నుండి నీటిని భూగర్భంలో ఇటుకలతో నిర్మించబడ్డ కాలువల ద్వారా బయటకు పంపేవారు 
బావుల నుండి నీటిని కుండలతో గాని, ఇనుప బకెటతోగాని పులీమీదుగా తాడువేసి 
తోదేవారు నీరు నిలువ చేసేందుకు వాడిన ఇటుక తొట్టెలు పెద్దబొంకూరులో అనేకం 
లభించాయి 


మత వాస్తువు 
సాతవాహనుల కాలంలో హైందవ దేవాలయ వాస్తు శిధిలాలు కరీంనగర్‌ 


ప్రాంతంలో ఎక్కడా లభించలేదు కర్నూలు జిల్లా నందికట్మూరు తాలూకాలో సాతవాహన 
కాలంనాటి శివలింగాలు పానపట్టాలు చాలా లభించాయి 


ధూళికట్టలో (త్రవ్వకాలు జరిపే సమయంలో చారిత్రక స్థలానికి ఒక కిలోమీటరు 
దూరంలో ఉతరదిశగా క్రీస్తుపూర్వం రెండవ శతాబ్దికి చెందిన బౌద్ధస్థూపాన్ని కనుగొనడం 
జరిగింది ఈ స్థూప వేదిక భూమినుండి ఎత్తుగలిగి చుట్టూ శిల్పాలు కలిగిన 47 ఆయక 
పటాలతో అలంకరించబడ్డది ఒక ఆయకపటం పైన అతి సున్నితమైన ముచిలిందనాగ 
కరీంనగర్‌ ఖాన్‌దాన్‌ 43 


శిల్పం దానికి పైభాగంలో క్రీస్తుపూర్వం రెండవ శతాబ్దినాటి బ్రాహ్మీలిపిలో వ్రాయబడ్డ 
'దుహుతూయ సయోనిజ దానం' అని ఉన్నది. ఈ స్ఫూపానికి ఈశాన్యం మూల. 
బౌద్ధభిక్షువుల ఆశ్రమ శిథిలాలు ఉన్నాయి. ఆశ్రమంలోని సులు 10 అడుగుల చదరం 
కలిగి పటిష్టమయిన జంటగోడలతో నిర్మింపబడ్డాయి. జంట గోడల మధ్య ఖాళీ వదిలి 
(ఖాళీలో మట్టితో నింపి) నిర్మించిన కట్టడాలు వేసవిలో చల్లగాను శీతాకాలంలో వెచ్చగాను 
ఉంటాయి. ఈ నిర్మాణ పద్ధతి తరువాతి కాలం నాటి హైందవ దేవాలయాలలో గూడా 
అనుకరణం జరిగింది. కట్టడాలు రెండు లేక మూడు అంతస్తులుగా నిర్మింపవలసినప్పుడు . 
గూడ జంటగోడల పద్ధతి చాలా అనువుగా ఉంటుంది. 


కోటిలింగాల త్రవ్వకాలలో ఒక బౌద్ధస్థూపం తాలూకు ఆయకవేదిక నలంకరించిన 
శంఖాకారపు. రాతిదిమ్మలు 27 లభించాయి. ఆ దిమ్మల మీద క్రీస్తుపూర్వం 3-4 
శతాబ్దాలనాటి (బ్రాహ్మి లిపిలో సంఖ్యా సంజ్ఞలున్నాయి. ఈ లిపి ఆంధ్రలోని ఇతర 
ప్రాంతాలలో లభ్యమయిన లిపికంటే ప్రాచీనమైనదిగ భావింపబడింది. కోటిలింగాలకు 
మూడు కిలోమీటర్ల దూరంలో. పాసిగామ అనే గ్రామ శివార్లలో ఒక కొండమీద 
పాలరాయితో మొక్కుబడికిగాని లేక స్మారకార్థంగాగాని నిర్మించిన స్ఫూపమొకటి 
గమనింపబడ్డది. పాసిగాం పూసాగాంకు (భష్టపదం కావచ్చును. పూస అంటే గౌరవనీయ 
అనీ అర్ధం. ఏడవ శతాబ్దిలో ఆంధ్రను దర్శించిన హ్యుయన్‌సాంగ్‌ అనే చీనా యాత్రికుడు 
నాటి ఆంధ్ర దేశ కోపధారికి 3 కి.మీ. సమీపంలోని ఒక స్తూపం దగ్గర హేతుశాస్త్రడమరు 
అనే గ్రంథము వ్రాసిన దిజ్నాగుడు నివసించేవాడని వ్రాశాడు. ఏడవ శతాబ్దిలో (క్రీ శ్ర 
638-40) ఆంధ్ర రాజధాని కోటిలింగాల అయి ఉండవచ్చని భావిస్తే దిజాగుడు పాశిగావ్హ 
స్తూపం దగ్గర నివసించేవాదని భావింపవచ్చు. పాసిగామలోని ఈ స్తూపం దిజ్ఞాగుని 
స్మారకంగా నిర్మింపబడి ఉంటుంది. 


ఆహారము-అలవాట్లు : ఆనాటి ప్రజా జీవితంలో వ్యవసాయము, పశుపాలన, వేట్ర 
ముఖ్యవృత్తులు. త్రవ్వకాలలో లభ్యమైన ఇనుప కొడవళ్ళు, నాగటి కర్రులు ఆనాటి వృత్తులకు 
నిదర్శనాలు. ప్రాచీన వృక్ష పరిశోధనల ద్వారా ఆ కాలంలో వరిధాన్యమూ, మినుము, 
వేరుశనగ, కందులు పండించిన ఆధారాలున్నాయి. రాతి రోకలి బండలు, విసురుడు 
రాళ్ళు, సానలూ వాడకాన్ని బట్టి ఆ కాలంలో మెట్ట పంటలయిన జొన్నలూ పండించినట్లు 
భావించాలి. పెద్దబొంకూరులలో 'విజయపురాహారకసరథసి అని శాతవాహన కాలంనాటి 
బ్రాహ్మిలిపిలో వ్రాయబడ్డ మట్టి ముద్రిక లభించింది. చక్రాకారంగా అంచుకు చుట్టు 
బ్రాయబడ్డ లిపికి మధ్యలో ఒక నాగలి బొమ్మ గీయబిడ్డది. విజయపురి ఆహారానికి చెందిన 
నరథికునిదని అర్థం. నాగార్జున కొండలోని విజయపురి సాతవాహనుల కాలంలో ఒక 
“ఆహారి అంటే జిల్లాకు ముఖ్య పట్టణం. 


కరీంనగర్‌ ఖాన్‌దాన్‌ 44 


(త్రవ్వకాలలో లభించిన ఇనుపవస్తువులను రెండు తరగతులుగా విభజింపవచ్చు. 
యుద్ధంలో వాడిన ఆయుధాలు, గృహానికి సంబంధించినవి, వ్యవసాయానికి, వడ్రంగి, 
కమ్మరివాదే వస్తువులున్నాయి. గృహావసరాలకు వాడిన వస్తువులలో కత్తులు, రేజర్లు, దీపాలు, 
గరిటెలు, అట్ల కాడలు, తూకపు కడ్డీలు, తాళపుచెవులు, ఘంటాలు, శ్రీచూర్నపు కడ్డీలు, 
చేతివేలి, కాలివేలి ఉంగరాలు, నరుకుడు కత్తులు మొదలయినవి ఉన్నాయి. ఆయుధాలలో 
బరిశలు, శూలాలు, బాణపు ములుకులు దొరికినాయి. రాగి వస్తువులలో శ్రీచూర్నపు 
కడ్డీలు, ఘంటాలు, చేతి వేళ్ళ ఉంగరాలు, మద్దెల రూపంగల కర్ణాభరణాలు, చేతి గాజులు, 
గంటీలు, తాయతులు, మంజీరాలు, సూదులు ఉన్నాయి. వేలి ఉంగరాలకు బిళ్ళలుండి 
వాటిలో ఒకదానిమీద 'అరలని అని బ్రాయబడ్డది. మరోదానిమీద కన్ను బొమ్మ ఉంది. 


కంచు వస్తువులలో ముఖ్యమైనది క్రీస్తుపూర్వం రెండవ శతాబ్దికి చెందిన బిడ్డను 
చంకనెత్తుకున్న మాతృమూర్తి. ఈమెకు అంకధాత్రి అని పేరు. ఈమె బౌద్ధ దేవతయిన 
హారీతి గూడా కావచ్చును. ఈ మాతృమూర్తి కాళ్ళు క్రిందికి వేళ్ళాడుతూ పీఠం మీద 
ఆశీనురాలయింది. ఎడమ చేతిలో బిడ్డనెత్తుకుని కుడిచేతిని మోకాలుపైన పెట్టింది. బిడ్డ 
తన ఎడమచేత్తో తల్లి స్తనాన్ని పట్టుకుంది. 


కాల్చిన మట్టి బొమ్మలు : 

పెద్దబొంకూరులో రకరకాల మట్టిబొమ్మలు లభించాయి. వీటిలో కొన్ని చేతితో 
చేసినవి. మరికొన్ని మూసల మీద పోసి కాల్చినవి. చేతితో చేసిన వాటికితలా, కాళ్లు, 
చేతులు సూదిమొనలు గలగూటాల వలె ఉన్నాయి. ఇవి శ్రీవత్స చిహ్నానికి ప్రాచీన రూపం 
కావచ్చును. ఈ మాదిరి బొమ్మలు భారతదేశం అనేక ప్రాంతాలలో దొరికినాయి. ఇవి 
క్రీస్తుపూర్వం మూడు నాల్గు శతాబ్దాలనాటివి. 

అచ్చులతో చేసిన బొమ్మలలో మూడు రకాల స్ర్రీమూర్తులున్నాయి. మొదటి రకంలో 
చేతులు ప్రక్కకు పెట్టి మోచేతుల దగ్గర వంచి పైకెత్తి, కాళ్ళు రెండు ఎడంచేసిన స్త్రీమూర్తి. 
తలపైన మకరికాభరణాన్ని మెడలో కంథికా, నడుముకు మేఖల, కాళ్లకు మంజీరాలు 
ధరించినది. వెనుకకు జారే కేశాలు క్రిందికి ముడివేయబడ్డాయి. కొన్నింటిలో ఆమె నగ్నంగా 
చూపబడ్డది. రెండవ రకం తెల్లటి చీనామట్టితో చేయబడ్డది. ఈ స్రీమూర్తి ఎడమ చేయి 
తొడమీద ఉంచి కుడిచేతితో ఫలగుచ్చాన్ని పట్టుకుంది. ఆమె కుడిభుజం మీద గల చిలుక 
ఆమె స్తనాలను పొడుస్తున్నట్లు చూపబడ్డది. సర్వాభరణధారి అయిన ఆ ప్రీ నగ్నంగా 
ఉన్నది. యజ్ఞోపవీతాన్ని ధరించడంచేత ఆమెను మాతృదేవతగా భావించాలి. చిలుకలు 
(ప్రేమసందేశాన్ని చేరవేస్తాయని మన పూర్వీకుల నమ్మకం. తరువాతి కాలాలనాటి వీరగల్లు 
ఫలకాలలోని స్రీమూర్తులకు పైన చిలుకలు చూపబడ్డాయి. కౌటిల్యుని అర్థశాస్త్రంలో కోటలకు 
మధ్య భాగంలో కుమారి దేవత ఆలయం నిర్మించాలని వ్రాశాడు. క్రీస్తుశకం రెండవ 
కరీంనగర్‌ఖాన్‌దాన్‌ తర ల్ల 


శతాబ్దిలో భారతదేశాన్ని దర్శించిన టోలమి అనే యాత్రికుడు తమిళనాడులోని కన్యాకుమారి 
దేవతను గురించి వ్రాశాడు 


మూడవరకం ్రీమూరి ఆమె సనాలు రెంటిని తన చేతులతో ఎత్తి చూపుతుంది 
ఈమె గూడా పూసల యజ్ఞోపవీతాన్ని ధరించింది ఈ మాదిరి దేవతా విగ్రహాలు 
క్రీసుపూర్వం రెండువేల సంవత్సరాల నాటి బాబిలోన్‌, ఇలమెట్‌, క్రొత బాబిలోన్‌ 
సంస్కృతులలో లభించాయి ఈమె సరస్వతి దేవతకు ప్రాచీన రూపం కావచ్చును 


ధూళికట్టలో మరొక విచిత్రమెన మట్టి బొమ్మ లభించింది ఎర్రపూత పూయబడి 
అంచు కలిగిన టోపీ, దానిపెన ఒక పువ్వు పెద్దగ నవ్వును సూచించే తెరచిన ఎదాలు 
గల ఆ బొమ్మలలో రోమన్‌ పోలికలు ప్రస్ఫుటంగా కనిపిసాయి క్రీసుశకారంభంలో రోమన్‌ 
వ్యాపారులు ఆంధ్రకు రాకపోకలు సాగించేవారు వారి ఆకారాలని కూజామూతలుగా 
మలచడంలో ఆశ్చర్యంలేదు 


ఆ కాలంలో ధనికులయినా పేదలయినా గృహావసరాలకు ఇతరావసరాలకు 
కుండలనే వాడేవారు గృహకర్మలకూ శ్రాద్ధకర్మలకూ వాడే కుండలు వేరువేరు రూపాలు 
రంగులు కలిగి ఉండేవి ఆనాటి కుమ్మరికి సంఘంలో ప్రత్యేక స్థానం ఉండేది ఈ 
కాలంనాటి కుండలన్ని చక్రం మీదనే మలిచేవారు అందుకే కుమ్మరికి చక్రి అని 
బిరుదుండేది త్రవ్వకాలలో లభించిన కుండలలో ధాన్యం నిలువచేసే గాబులు, నీటికి 
వాడే కుండలు, వేరు వేరు సెజుల్లో చట్టిలు, మూతలు, లోటాలు, కొలత్ర పాత్రలు 
దీపపుచిప్పలు, దీపపు శమ్మాలు, భోజనానికి వాడిన కంచాలు, బుల్లిబుల్లి కుండల 
మొదలయినవెన్నో ఉన్నాయి కుండల మీద రకరకాల అలంకారాలు చేసేవారు ఎర్రరంగ్ప 
వేసి నున్నగా పాలిష్‌ పెట్టేవారు కొన్ని ఎరుపు నలుపు వచ్చేలా కాల్చేవారు నల్గొండ 
జిల్లా ఏలేశ్వరంలో త్రవ్వితీసిన గాబు మీద ముత్యాలు, వృక్షాలు ముద్రించబడ్డాయి క్రింద 
వరుసలో వృషభాలు, అశ్వాలు, గజలక్ష్మి ముద్రింపబడ్దాయి ఈ గాబు అక్కడగల 
ఏలేశ్వరస్వామి దేవాలయంలో నైవేద్యాలకు వాడి ఉంటారు కొలతలకు వాడిన కుండల 
పైన నందిపాద, ఉజ్జయిని గురు, మొదలయినవి స్థిరీకరణకు వేసిన అధికార ముద్రలయి 
ఉంటాయి మెదకు జిల్లా కొండాపురంలో లభించిన గాబు పైన నాలుగు వైపులా 
బ్రాహ్మీలిపిలోని 'మ” అక్షరంలా ముద్రింపబడ్డది ఇది బహుశ పది సంఖ్యకు సంకేతం 
కావచ్చు అంటే ఆ గాబుకి పదికుంభాలకో పదిద్రోణాలకోసమానంగావచ్చు 


ప్రాచీన నాణేలు 


పెద్దబొంకూరు, ధూళికట్ట, కోటిలింగాల త్రవ్వకాలలో కొన్నివేల ప్రాచీన నాణేలు 
దొరికినాయి కోటిలింగాలలో మహాతలవర, సమగోప, గోబంధన, నరన లభించడాన్ని 


కరీంనగర్‌ ఖాన్‌దాన్‌ 46 


బట్టి సాతవాహనుల కాలంలో పెద్దబొంకూరులో టంకశాల ఉండేదని భావించాము. ఇవేకాక 
పురాణాలు లేక కర్షపణాలని పిలువబడ్డ పంచ్‌ మార్ములున్న నాణేలు, రోమన్‌ నాణేలు, 
రోమన్‌ చక్రవర్తి ఆగస్టస్‌కి చెందిన వెండి నాణెం ఒకటి లభించాయి. 


1952 సంవత్సరంలో కరీంనగరం దగ్గరి 15 కి.మీ, దూరంలోనున్న సుల్తాన్‌పూర్‌ 
అనే గ్రామంలో 89 పంచమార్ము నాణెములు లభించాయి. వాటిలో 12 ఆగస్తస్‌కి 
చెందినవి. మిగిలినవి అతడి వారసుడు టైబీరియస్‌కు చెందినవున్నాయి. 


క్రీస్తుశకం ఒకటి రెండు శతాబ్దాలలో అరబ్‌, రోమన్‌ దేశ వ్యాపారులు కరీంనగర్‌ 
ప్రాంతాలలో ఇక్కడ తయారయిన ఇనుమును, ఊట్టు అనబడే ఉక్కును కొనడానికి 
విస్తృతంగా పర్యటించేవారు. ఇక్కడి ఉక్కు ప్రాచీన మధ్య ఆసియాలో చాలా ప్రసిద్ధి 
పొందింది. 


సిరిసిల్ల, సిద్ధిపేట, హుజురాబాద్‌ తాలూకాలలో రాగి, తుత్తునాగం ప్రాచీన కాలంలో 
లభించిన ఆధారాలున్నాయి. ప్లినీ అనే రోమన్‌ దేశస్తుడు ఇనుము, ఉక్కు ఆర్స్‌నిక్‌, యర్ర 
తుత్తునాగము కార్మేనియా అంటే గుంటూరు జిల్లా కమ్మవాడులో లభించేవని వ్రాశాడు. 
క్రీస్తుశకారంభంలో రాగి పుష్కలంగా లభించేది. రాగితో పోలిస్తే తుత్తునాగం అరుదుగా 
లభించేది. పెద్దబొంకూరు త్రవ్వకాలలో దిగుమతి చేయబడ్డ తుత్తునాగం చుట్టలు చాలా 
దొరికినాయి. ప్లినీ వ్రాసినదాన్ని బట్టి ఇండియాలో ఇత్తడి తుత్తునాగం లభ్యంకావని, వాటిని 
దిగుమతి చేయడానికి వజ్రాలు ముత్యాలు ఎగుమతి చేసేవారని తెలుస్తుంది. 


క్రీస్తుపూర్వం మూడు నాల్లు శతాబ్దాల నుండి క్రీస్తుశకం మూడు నాలుగు శతాబ్దాల 
వరకు కరీంనగర్‌ ప్రాంతం ఆర్థికంగాను, రాజకీయంగాను మిగిలిన ప్రాంతాలన్నిటికంటే 
అభివృద్ధి సాధించినదనడం అతిశయోక్తికాదు. తరువాతి కాలాలలో కరీంనగర ప్రాంతం, 
మిగిలిన ప్రాంతాలు ఆర్థిక స్తోమతను కోల్పోయిన కారణాలనేకం. రోమన్‌ సామ్రాజ్య 
విచ్చిత్తితో విదేశ వ్యాపారం నశించిపోయింది. క్రీస్తుశకం మూడవ శతాబ్ది ప్రథమపాదంలో 
సాతవాహన సామ్రాజ్యం ముక్కలయి అనేక చిన్న చిన్న రాజ్యాలు అవతరించినాయి. 
రాజ్యపురోభివృద్ధి కంటే రాజ్య విస్తరణే ధ్యేయంగా చేసికొన్న ఈ రాజ్యాధినేతలు పరస్పర 
కలహాలతో కత్తులు దూసుకుంటూ సామాన్య ప్రజల బత్రుకును దుర్భరం చేశారు. ఒకనాటి 
స్వర భూములు మరుభూములయినాయి. విజయపురిని రాజధానిగా పాలించిన ఇక్ష్వాకు 
రాజులు వ్యవసాయాభివృద్ధికి కొన్ని లక్షల నాగళ్ళను (హనసతసహస పదాయి) దానం 
చేసినట్లు శాసనాలద్వారా తెలుస్తుంది. నేటి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని అలంపురం నాటి 
హలంపురమే. ఇక్ష్వాకు రాజులు అక్కడ నాగళ్ళు తయారు చేయించి దేశమంతా పంచేవారు. 
ఆ తరువాతి రాజులెవరూ వ్యవసాయాన్ని గురించిగాని పరిశ్రమల గురించి గాని 
పట్టించుకున్న దాఖలాలు లేవు. విష్ణుకుండినులు, బాదామీ చాళుక్యులు, రాష్ట్రకూటులు, 


కరీంనగర్‌ ఖాన్‌దాన్‌ 47 


వేములవాడ చాళుక్యులు, కళ్యాణి చాళుక్యులు కాకతీయులు హలాలకు బదులు 
ఆయుధాలకు, దేవాలయాలకు ప్రాధాన్యమిచ్చారు రాజులకు రాజులకు మధ్య రగిలిన 
యుద్ధజ్వాలలో యుద్ధభూములు మరుభూములుగా మారి సమీప గ్రామాలలోని ప్రజలు 
పొలాలు, హలాలు “పాడుపెట్టి పారిపోయేవారు తరువాత కొన్ని సంవత్సరాలవరకు 
కరువురక్కశి విలయతాండవం చేసేది ముస్లిం దండయాత్రలతో హెందవ రాజుల 
సద్దుమడిగి రాజకీయ పటమే మారిపోయింది సహనంలేని చోట శాంతికి చోటులేదు 
శాంతి లేనిచోట అభ్యుదయముండదు ఇదే మన దేశ చరిత్ర 


కరీంనగర్‌ ఖాన్‌దాన్‌ 48 


శాతవాహనుల కాలంనాటి జనజీవితం 
(చరిత్రకు పూర్వయుగం నుంచి కాకతీయుల కాలం వరకు) 


డా॥ మలయశ్రీ 


ఎన్నో కోట సంవత్సరాలైంది ఈ భూమి పుట్టి కొన్ని లక్షల ఏండ్లయింది భూమిపె 
ప్రాణులు పుట్టి అంతా కొన్ని వేలేండ్లదే ఈ మానవ నాగరికత ఒకటి రెండు లక్షలేండ్లదే 
ఈ మనిషి బతుకు కధ 


క్రీపూ 50 10 వేలేండ మధ్యకాలపుది పాతరాతి యుగం క్రీపూ 105 
వేలేండ మధ్యకాలపుది కొతరాతి యుగం క్రీపూ 5 వేలేండ నాడు ఆరంభమెంది 
లోహయుగం 


క్రీసుకు పూర్వం అయిదు క్రీసుకు తర్వాత రెండు మొతం ఏడు వేలేండ కాలపునే 
ఈ మన మానవ నాగరికత చరిత్ర సాహిత్య మతాలు రాజ్యాలు అన్నీ 


మన భారతదేశంలోనూ రాతియుగ మానవులు జీవించిన నిదర్శనాలున్నవి ఈ 
మన కరీంనగర్‌ జిల్లాలో గోదావరి, దాని ఉపనది మానేరు తీరాలలో ఆదిమ మానవులు 
జీవించిన దాఖలాలు కనిపించినై అన్ని కాలాల మానవులు ఇక్కడ నివసించారు వారు 
వాడిన రాతి పనిముట్లు, నివసించిన స్థలాల ఆనవాళ్ళు అందుకు సాక్ష్యాలు 


లోహయుగారంభ మానవులు బృహచ్చిలా సమాధులు (కైరన్స్‌) బిజిగిరి, రేకుర్తి 
మొదలగు పలు ప్రదేశాలో ఉన్నవి అయితే ఉత్తర భారతదేశంలో రాతి పరికరాల తర్వాత 
రాగి కంచుతో లోహయుగం ఆరంభమైతే, మన దక్షిణ భారతంలో మాత్రం రాతియుగం 
తర్వాత సరాసరి లోహం (ఇనుము) వాడుకకు వచ్చినట్లు తెలుసున్నది ఈ కైరస్సు క్రీ పూ 
ర్‌వ శతాబ్ధి దాకా ఉన్నవి 

ఇప్పటికి ఆరు వేలేండ్ల క్రితపు క్రీపూ 4 వేలేండ్ల నాటి ఈజిప్టు నాగరికతే 
ప్రపంచంలో మొట్టమొదటిది ఆ తర్వాత క్రీపూ సుమారు మూడు వేలేండ్లవి 
సుమేరియన్‌ ఇరాక్‌, మధ్యధరా సముద్ర శ్రీటు ద్వీపం, సింధూలోయ భారతదేశం, 
పెకింగ్‌ చీనా నాగరికతలు, ఆ తర్వాత రాజులు రాజ్యాలు ఇది చరిత్ర యుగం ఈజిప్ట 
నాగరికతకు పూర్వపుది చరిత్రకు పూర్వయుగం 


మన భారతదేశంలో ఆర్యులతోనే చరిత్ర యుగారంభం వీరి 
వేదాలు పురాణేతిహాసాల అద్భుత గాధలు మత విశ్వాసాలు అవే మన దేశ పూర్వ చరిత్ర 
ముస్లింల, ఆంగేయుల పాలనకు పూర్వం మనకు సరియైన చరిత్ర రచనలేదు ఇక్కడి 


Pe నన ల న కాక. 
కరీంనగర్‌ ఖాన్‌దాన్‌ 49 


పురాణ కావ్యాలోని ముడిసరుకు, చీనా గ్రీకు అరబ్బు-అప్టన్‌ యాత్రికుల వ్రాతలు చారిత్రక 
నిర్మాణాలు వస్తువుల అవశేషాలు మనదేశ చరిత్ర నిర్మాణానికి ఆధారాలు 


క్రీశ 1922లో సింధూ (మొహంజోదారో హరప్పా ఆవిష్కరణలు) ఆదిమ 
నాగరికత గుర్తించబడిన తర్వాత మనదేశ మానవ జీవన చరిత్ర, సుమేరియన్‌ నాగరికతకు 
సమాంతరం అయ్యింది ఆర్యుల రాక ఈ దేశానికి క్రీపూ 1750 అని రాహుల్‌ 
సాంకృత్యాయన్‌ అభిప్రాయం ఎవరెంతగా లాగినా క్రీపూ 2 వేలేండకు దాటిపోదు 


సింధూ లోయది స్థానిక (ద్రవిడ) నగర జీవన సంస్కృతి లిపి ఉంది దేవతల 
(పశుపతి, శకిమాత) వి(గ్రహాలున్నవి ఆర్యులు గోపాలకులు సంచార జీవులు, 
స్ఫురద్రూపులు, వీరులు, సాహసికులు వీరు స్థానికుల ఓడించి సింధూనగరాలను 
విధ్వంసపరచి, జనావాస భూములను పచ్చిక మెదానాలు చేసి తమ గోవులను మేపుకొని 
ఆనందించినవారు 


ఆర్యులు వివిధ ప్రకృతి దేవతారాధకులు, యజ్ఞప్రియులు విగ్రహారాధనలేదు వారి 
భాష సంస్కృతం లిపిలేదు వేదాలు, శ్రుతులు అంటే మౌఖిక ప్రచారం కలవి గోపాలక 
సంచార జీవులెన ఆర్యులు వ్యవసాయం నేర్చి క్రమంగా గ్రామాలు, పట్టణాలు నిర్మించుకొని 
గణపాలకులు అయినారు 


నాటి ఆర్య [ద్రావిడ పోరాటాలే దేవదానవ సురాసుర సంగ్రామాలుగా ప్రచారం 
పొందినవి ఓడిన ద్రవిడులు దక్షిణానికి వెళ్లినారు అనార్యులకు దస్యులు, రాక్షసులు అనేవి 
ఆర్యులు పెట్టిన పేర్లు నాగులు, నిషాదులు, ముదిబాలు ద్రవిడులు వీరితోపాటు పుండ్రులు, 
పుళిందులు, శబరులు మొదలగు పలు ఆటవిక జాతులు నాటి అనార్యులు ఉతర 
హిమాలయ పరిసరాలలో, తూర్పు అరణ్యాలలో, దక్షిణాన దండకారణ్యంలో గిరిజన, వస్తే 
సంస్కృతి ఉండేది 


ఆర్య సంస్కృతి హిందూ, సింధూ భారతదేశంలో క్రమంగా వ్యాప్తి పొంది బలమైన 
స్థానాన్ని ఆక్రమించింది మొదట వింధ్యకు పైన గంగా సింధూ మైదానాల ప్రాంతమే 
ఆర్యావరనం దక్షిణ భారతదేశంలో ద్రవిడ సంస్కృతి, ఇతర (ప్రాంతాలలో గిరిజన, ఆటవిక 
సంస్కృతి ఉండేది రామాయణంలోని వానరులు, వనచరులు వారు మానవులే, కోతులు 
కారనే విషయం కీ శే సురవరం ప్రతాపరెడ్డిగారి రామాయణ విశేషములు” (గ్రంధంలో 
చూడవచ్చు. నిజానికి మన కధల్లోనూ వాలి సుగ్రీవులకు తోకలున్నవి కాని వారి భార్యలకు 
లేవు వాలికి ఒప్పందమైన మండోదరినే రావణుడు పెండ్లి చేసుకున్నాడు పెగా, వాలి 
సుగ్రీవులు, హనుమంతుని తల్లి అంజన ఈ ముగ్గురూ అహల్యా గౌతముల సంతానమే 
అంటే మనుష్యులే కదా! 


కరీంనగర్‌ ఖాన్‌దాన్‌ 50 


హిందూ పురాణాలలో లక్షలేండ్ల పరిమాణం కల చతుర్యుగాల ప్రసక్తి షట్పక్రవర్తుల 
ప్రస్తుతి ఉన్నా అవి మన గణరాజుల గాథలే, అయితే అతిశయోకులు ఎక్కువ. అద్భుతాలు 
అతీంద్రియ శక్తులు నాటి వారి విశ్వాసాలు. మహా సామ్రాజ్యాలు, చక్రవర్తులూ నాడు 
లేరు. శాక్యగణ గౌతమ బుద్దుని కాలపు బింబిసారుడు, రాజగ్భహం చరిత్రకందిన మొదటి 
మహారాజు. మగధ, కాశి, కోసల, వైశాలి నాటి రాజ్యాలు. లిచ్చవి, వజ్జియ శాక్య 
మొ॥గణాలు, పురుకురు భరతాది గణాలు అంతకు పూర్వగాధలలోనివి. 


నంద రాజ్యం తర్వాతి క్రీ.పూ. 821 చంద్రగుప్త మౌర్యుడే మన భారతదేశ చారిత్రక 
ప్రథమ చక్రవర్తి. అతను జైనుడు. అతని మనుమడు అశోకచక్రవర్తి బౌద్భుడు. 


క్రీ.శ. నాలుగు-ఆరు శతాబ్దాల మధ్యకాలపు గుప్తల పాలన కాలంలో జైన బౌద్ధాలు 
క్షీణించి, హిందూ వైదికం పునరుజ్జీవనం పొందింది. మౌర్యుల అనంతర శుంగ వంశ 
పుష్యమిత్రుని పాలన నుంచే ఇది ఆరంభమైంది. అది పురాణాలు పుట్టిన కాలం. 
ఇతిహాసాలు తిరిగి పెంచి రాయబడింది అప్పుడే. కాళిదాసు, చరక సుశ్రుతులు, ఆర్యభట్టు 
మొదలగు వాళ్ళు గుప్తుల కాలంవారే. విగ్రహారాధనలు, ఆలయాలు మొదలై వైదిక 
హిందూమతం ఈనాటి పురాణాల హిందూమతంగా మారింది. ఆ కాలంలోనే వర్ణ వ్యవస్థ 
బలపడింది. అది హిందూ మతాభిమానులకు స్వర్ణయుగం. 


ఉత్తర భారత రాజ్యవవస్థ, వర్ణ వ్యవస్థ, ఆర్యమతంతో పాటు దక్షిణానికి కూడా 
ప్రాకినవి. మౌర్యులకు, గుప్పులకు నడిమి మధ్యభారత పాలకులు మన ఆంధ్ర, 
శాతవాహనులు, 


ఎవరీ శాతవాహనులు ? 


క్రీపూ. 260 నుంచి క్రీ.శ. 200 సంవత్సరము వరకు సుమారు 450 
సంవత్సరాలు బంగాళాఖాతం అరేబియా సముద్రాల మధ్య భారతదేశాన్ని పాలించినవారు 
శాతవాహన చక్రవర్తులు. తమిళ ప్రాంతం వీరి సామ్రాజ్యంలో లేదు. దక్షిణాన కృష్ణానది 
వీరి సరిహద్దు. ఉత్తరాన గంగానది, మౌర్య, శృంగ, కాణ్వ వంశ పాలకుల తదుపరి 
వీరు మగధను కూడా జయించి పాలించిన శౌర్య సంపన్నులు, మత్స్య, వాయు, బ్రహ్మాండ, 
భవిష్య, విష్ణు పురాణాలలో వీరి ప్రసక్తి ఉంది. భాగవతంలో కూడా భవిష్యద్రాజ వంశ 
వర్ణనగా వీరి వివరాలున్నవి. ఏవి కవి నిక్షిప్తాలో ఏవి ్రక్షిప్తాలో తెలియదు. వీటిలో 
మత్స్య పురాణం చాలవరకు విశ్వసనీయం. 


కరీంనగర్‌ ఖాన్‌దాన్‌ 


“ఇండికా గ్రంధంలో దక్షిణ భారతదేశంలో ఆంధ్రులకు బలమెన 80 కోటలు ఉన్నటు 
రాసినాడు అప్పటికి ఈ సాతవాహన రాజ్యం లేదు 

ఐతరేయ బ్రాహ్మణంలో విశ్వామిత్రుడు తన పుత్రుల శపించే సందర్భాన పేర్కొన్న 
అనార్య జాతుల జాబితాలో ఆంధ్రజాతి పేరుంది మహాభారత యుద్ధంలో ఆంధ్రరాజసేన 
కౌరవుల పక్షంలో పోరాడింది కంసుని సభలో శ్రీకృష్ణుడు ఆంధ్రమలునితో పోరాడి 
ఓడించినట్లు భాగవతంలో ఉంది 


అంటే శాతవాహనుల కంటే ముందే ఆంధ్రులు ప్రసిద్ధులు బౌద్ధ సాహిత్యంలో 
ఈ ప్రాంతం అంధకరట్టం అంధాపధం బోధన్‌ ప్రాంతం అశ్మకదేశం ఈ పెది ముళక 
రాష్ట్రం కరీంనగర్‌ జిలాలోని గోదావరీ తీరంలోని కోటిలింగాలలో సిముక (శ్రీముఖుడు) 
నాణాలు లభించి ఇది శాతవాహనుల తొలి రాజధానిగా ఇటీవల గురింపు పొందినది 
ఉతరాన ప్రతిష్టాన, దక్షిణాన ధాన్యకటకం సాతవాహనుల సుప్రసిద్ధ రాజధానీ నగరాలుగా 
చరిత్రకారుల నిర్ణయం కాని కోటిలింగాలలో లభించిన 'సామగోపి నాణాలను బట్టి 
అది ఆంధ్రుల రాజధానిగా మెగస్తనీస్‌ పేర్కొన్న 30 కోటలలో ఒకటిగా భావించవచ్చు. 
ధూళికట్ట కోటకూడా ఆంధ్రులది కావచ్చును (ఇవి డా॥ వివి కృష్ణశాస్త్రి, టి 
రాజారాంసింగ్‌ గారల ఆవిష్కరణలు) ఎందుకంటే అక్కడి వడ్మాపూర్‌ బౌద్ధ స్థూపం 
నాగముచిళింద నిర్మాణం ఇది అమరావతి సూపం పోలికలతో ఉన్నా థేరవాద బౌద్ద 
నిర్మాణం అమరావతిది మహాయానం దానివలె క్లిష్ట శిల్పం లేదిక్కడ కాకతి యుగపు 
ఘనపురం (పరకాల) త్రికూటాలయం నమూనాలోనే ఆ తర్వాత సుప్రసిద్ధ రామప్ప 
దేవాలయం నిర్మించబడింది కాబట్టి, ఈ ధూళికట్ట స్తూపం అమరావతి కంటే మొదటిది 
అనవచ్చు ఇవి రెండూ అశోక చక్రవర్తికి పూర్వకాలపువి నాగులు అనార్యులు నాగ్సల్వ 
గౌరవనీయమెన జాతి అనటానికి నిదర్శనంగా ఈ క్రింది విషయాలను చెప్పవచ్చు 
భారతంలో భీమున్ని కౌరవులు తాళ్ళతో కట్టి నది నీటిలో పడవేస్తే నాగరాజు రక్షించినాడ్రు 
శూరసేన నాగుడు అతని తాతేనట అర్జునుడు ఉలూచి అనే నాగరాజు కన్నియను 
పెళ్ళాడినాడు జనమేజయుని సర్పయాగం అది నాగుల నరవధ ఆ సందర్భంలోని జరత్మార 
నామక నాగిని తనయుడు అస్తీకుడు నిదర్శనం ఇంతెందుకు? నాగులు పురాణ కాలంలోనే 
శివునికి భూషణం, విష్ణుమూర్తికి శయ్యగా సంభావితులు రుగ్వేదంలోని ఫణులు నాగులే 
మహాయాన బౌద్ధ ఆచార్యుడు నాగార్జునుడు జెన తీర్థంకర విగ్రహాల శిరములపై 
నాగపడగలున్నవి నాగఫణులు, పడిగెలు మన స్త్రీల ఆభరణాలు 


(ఈ మధ్య హుస్నాబాద్‌ సమీపంలోని పొట్లపల్లిలో లభించిన కాకతీయుల 
కాలంనాటి శివలింగాన్ని చూడవెళ్ళిన, చరిత్ర పరిశోధన సమితి కన్వీనర్‌ సి శ్రీనివాసరాజు, 
ఆర్మయాలజీ ఫోర్‌మెన్‌ జి లక్ష్మినారాయణ గారలతో కలిసి ఆవూరి పాటిదిబ్బ కొండ 


కరీంనగర్‌ ఖాన్‌దాన్‌ t 52 


సానువుపై చెక్కబడిన మాత, భైరవ విగ్రహాల చెంత నాగశిల్పాలు చూసిన. అవేకాక 
అంతకు ముందు కాలానివిగా అనిపించే నాగశిలాఫలకాలు (కనీల వంటి మందపు 
చలపలు) ఉన్నవి. ఒకదానిపై ఏడెనిమిది పడగల నాగప్రతిమ ఉంది. మరొక దానికి 
ఒకవైపు నాగరాజు, మరోవైపు నాగరాణి నడుము భాగం వరకు మనుష్య రూపం. క్రింది 
భాగం సర్పం. (స్తీమూర్తికి కూడా శిరస్సు వెనుక 7, 8 పడగలు ఉన్నవి. ఈ మధ్య నేను 
చూసిన ఒక హరియానా పురాణ చారిత్రక పుస్తకంలో నాగ పురుషులకు పడగలు చాలా 
ఉంటవి కాని, స్రీలకు కేవలం ఒకటి రెండే ఉంటవి అని సచిత్ర వివరణ ఉంది. ఇది 
దానికి అపవాదం. నాగిని మూర్తికి బహు ఫణాలుండుట విశేషం. అవి అలంకారాలు! 
ఆ నాగరాజు తోక చివర ఒక కలశాన్ని (అలంకారం వేరుగా ఉన్నా అమరావతి స్తూప 
పూర్ణ కలశం వంటిది) చుట్టి ఉంది. అది అచ్చట పాతిపెట్టిన నిధికి సంకేతం కావచ్చునని 
స్థానికుల కథనం. అది ఒకనాటి పట్టణం. నాగజాతి వారిది అయి ఉంటుంది. ఇంకా, 
ఊరి వెలుపల చెరువు కట్ట చెంత ఒక సర్పాన్ని (చంపి) కర్రపై దూరం విసురుతున్న 
పురుష విగ్రహ శిల ఉందట. సమయం సరిపోక చూడలేదు. అది జనమేజయుని సర్బయాగ 
ప్రదేశమని ఓ పండితుడు అన్నట్లు తెలిసింది. మన వాళ్ళకు ఏ విషయాన్నీ కానీ పురాణాలకు 
పూర్వ చక్రవర్తులకు బుషులకు లంకె వేయంది తృప్తి ఉండదు కదా. నిజానికి అక్కడి 
నాగజాతిపై మరోజాతి (ఆర్యులు?) విజయం సాధించిన సంకేతం అయి ఉంటుందది. 
పొట్లపల్లి, పోటులపల్లి, పోరాటాల స్థలం కావచ్చునని నేనంటే పుట్టలపల్లి, పొట్లపల్లిగా 
మారిందట అని అక్కడి వాళ్లన్నరు) అనార్య జాతుల్లో నాగులు ప్రముఖులు. 


తెనుగు పదం నన్నయ భారతంలో ఉంది. దానికి పర్యాయ శబ్దం తెలుగు. ఇది 
తెలుగు నేల, ఆంధ్రులు జాతి వాచకం. తర్వాత. ఆంధ్రం భాషావాచక శబ్దం అయింది. 
త్రిలింగ శబ్దం కాకతీయుల “ప్రతాపరుద్ర యశోభూషణి కర్త విద్యానాథునితో ఆరంభం. 
త్రిలింగ క్షేత్రాలలో ఒకటి మన కాళేశ్వరం. కాళేశ్వరుడు అంటే మహాశివుడు. అంతేకాదు, 
మహాసర్పం అనీ అర్థం. 


శాతవాహన వంశం : 


శాతవాహనులది బ్రాహ్మణ వర్ణంగా చరిత్రకారులు పేర్కొంటున్నారు. అందుకు 
నానేఘాట్‌ శాసనంలోని “ఏక బ్రాహ్హణ అనే పదం ఆధారం. అది గౌతమీపుత్ర శాతకర్ణి 
తల్లి బాలశ్రీ, వేయించింది. (బి. ఎన్‌. శాస్త్రిగారి (బ్రాహ్మణ రాజ సేర్వస్వము'లలో శాతవాహనులే 
కాక శృంగ కణ్వ గుప్తుల కూడా విప్రలనే పేర్మొన్నరు.) 


ఐతిహ్యాన్ని బట్టి, సాతుడు అనే గంధర్వుడు ఓ ముని కన్యను (ప్రేమించి పెళ్ళి 
చేసుకుంటే, ఆ ముని కోపించి వీరిని సింహాలు కండని శపించినాడట. ఓ కొడుకును 


కరీంనగర్‌ ఖాన్‌దాన్‌ 53 


కని ఆ తల్లి మరణించింది సింహరూప సాతుడు వాహనంగా ఉన్న ఆ బాలున్ని చూసి 
వింధ్యారణ్యపు ప్రాంతంలో దీపకర్ణి మహారాజు సాతునిపె బాణం ప్రయోగించాడట దానికో 
సాతునికి శాపవిముకి అయ్యి తన గంధర్వలోకం వెళ్ళిపోయిండు ఆ బాలున్ని రాజు 
తెచ్చుకొని సాతవాహనుడు అని పేరిడి తన వారసున్ని చేసాడు అని కధ ఈ కధ ప్రకారం 
అతని తలి (బ్రాహ్మణి, తండ్రి గంధర్వుడు అనార్యుడు 


శాతవాహనులకు శాలివాహనులనే మరో పేరు వ్యాప్తిలో ఉంది శాతకర్ణులనేది 
పటిష్టమైన గూఢచార వ్యవస్థ కలవారని అర్ధం శాలి అంటే వరి ధాన్యం అది వాహనం 
కాజాలదు సాతునికి “శాలి అని మరో పేరుందని ఎవరూ అనలేదు ఈ శాలివాహన 
శబ్దం ఎటా వచ్చింది? మన భాండాకారులు కుమ్మరులు తమది శాలివాహన వంశం 
అనే చెప్పుకుంటున్నరు కుండల సేత మాత్రం చరిత్రకు పూర్వపు రాతియుగంలో కూడ 
ఉంది గుణాఢ్యుని 'బృహత్మధ'కు సంస్కృతానువాదమెన మన లేములవాడ సోమదేవసూరి 
(కాశ్మీర పండితకవి, 10వ శతాబ్ది) రచించిన 'కథా సరిత్సాగరం'లోని కధ (ప్రకారం 


ఒకానొక బ్రాహ్మణుడు సుముహూర్తానికి తన ఇంటికి చేరుకోవాలని ఉత్తర భారతం 
నుండి దక్షిణ దేశం వసున్నాడు ఆ రోజు వర్షం వరద నీటితో నదీ ప్రవాహం పెరిగింది 
అది గోదావరో, తపతి, నర్మదేనో దాటలేక పోయాడు ఆ రాత్రి కుమ్మరింట ఆగాడు 
రాత్రి నిద్రించక విచారిసున్న విప్రని గృహ యజమాని కారణం అడిగాడు విషయం 
తెలిసి, మహా చక్రవర్తి జన్మించగల ఆ ముహూర్తాన్ని వ్యర్థపరచకూడదని భావించి, ఆ 
కుమ్మరి యుక వయస్సులో అవివాహితగా ఉన్న తన కుమార్తెను బ్రాహ్మణునితో కరగ్రహణం 
చేయించాడు మరునాడు (బ్రాహ్మడు వెళ్ళిపోయాడు ఆ పడుచుకు జన్మించిన బాలుడు 
శాలివాహనుడు ఈ కధ ప్రకారం తండ్రి బ్రాహ్మణుడు, తలి అనార్య శూద్ర స్రీ 


అయితే 'తెలుగు విజ్ఞాన సర్వస్వం'లో ఆ కన్య కుమ్మరింట వున్న బ్రాహ్మణ కన్యగా 
పేర్కొనబడినది భూసుర యువతి భాండాకారుల గృహాన ఎందుకు ఉందో తెలువదు 
మరి' మన చరిత్ర సాహిత్యకారులు స్వేచ్చగా చారిత్రక సత్య విషయాలను సెతం మార్చగల 
సమర్థులు కాకతి రుద్రమదేవి కూతురు బ్రాహ్మణ మంత్రిని పెళ్ళాడితే ఆమెను రుద్రమకు 
దతపుత్రిక, బ్రాహ్మణి అని రాసారు నోరిశాస్తిగారు తమ నవలలో, తిక్కన సోమయాజి 
“నిర్వచనోత్తర రామాయణం'లో శ్రీరాముని చేత మాంసం ముట్టనియ్యక “శాకాహార శ్రాద్ధం 
పెట్టించాడు తండ్రి దశరథునికి క్షత్రియులు మాంసాహారులని, భవభూతి ఉతర 
రామచరితలో వశిష్టాది బ్రాహ్మణులు గోమాంసం తిన్న (ప్రస్తావన, భారతారణ్య పర్వంలో 
విప్రులు యజ్ఞాల్లో పశువుల వధించేవారని ఉన్న సంగతి, ఆ సోమయాజి గారికి తెలువదా? 
అయినా న్వాఖిమతం అభిరుచివేరు మారిన, మార్చబడిన మన పూర్వగాధలెన్నో 


సాతవాహనులే, శాలివాహనులు శాతకర్ణులు శాలివాహన శకం ఉంది కాని, 
కరీంనగర్‌ ఖాన్‌దాన్‌ 5్‌4 


శాతవాహనులచే పేర శకం రూపొందలేదు అంత ప్రాధాన్యత కల “శాలివాహన” పదర్త్యూ 
ఎందుకు అప్రధానమయ్యిందో ఆలోచించవలె 


మరో మాట సాతులు అంటే సార్ధవాహులు వ్యాపారస్థులు పూర్వం వ్యాపారుల 
బిడారుల యాత్రలుందేవి పంచతంత్రంలోని మిత్రభేదం కధారంభంలోనే ఒకానొక 
సార్ధవాహుని ప్రసావన ఉంది 


ఈ శాతవాహన రాజవంశ మూల పురుషుడు సాతవాహనుదైన బాలుడు అంటే 
ఓ బేపారి కుమారుడు కావచ్చును కదా తలి చనిపోతే తండ్రి వెంట తీసుకుపోతున్నాడేమో 
వేటకు వెళ్ళిన దీపకర్ణి మహారాజు అడవి బాటలో ఆ బాలున్ని చూసి ఇష్టపడి, నయాన్నో 
భయాన్నో ఆ సాతున్ని ఏమార్చి లేదా పరిమార్చి బాలున్ని స్వీకరించి ఆ గంధర్వుల కధ 
కల్పించి చెప్పవచ్చును కదా అభిజాత్యం కోసం అది అద్భుతాలను నమ్మేకాలం ఈ కథ 
సత్యం అయ్యే అవకాశం ఉంది ఇది నా ఊహ మాత్రమే పైగా అద్భుతాల ప్రసకిలేనిది 
విజ్ఞులు ఆలోచించాలి 


శాతవాహనులు ఆంధ్రులా? 

ఆంధ్రులది అనార్యజాతి అనార్యులకు వర్ణ, కుల వ్యవస్థలేదు మరి తొలి 
సాతవాహనుని తలో తండ్రో బ్రాహ్మలు ఆ చక్రవరులు కూడ తాము బ్రాహ్మణులమనే 
చెప్పుకున్నారు బౌద్ధంతోపాటు వైదికాన్ని (ప్రేమించి యజ్ఞాలు, అశ్వమేధాలు చేశారు 
బుద్ధుడు, వర్ధమాన మహావీరుడు ఆర్యగణ పాలక రాజవంశ సంజాత క్షత్రియులు వారు 
అవెదిక బౌద్ధ జైన ధర్మ ప్రబోధకులు పైగా, శాతవాహనులు వాడిన రాజ, శాసన, 
కావ్య భాష ప్రాకృతం, అది సంస్కృత జన్యం లేదా సంస్కృతానికే మూలరూపం 

ఆంధ్రుల అనార్యుల దక్షిణాపధ భాష ద్రవిడం లేదా దాని సోదర భాషల్లో 

ఏదో ఒకటి అయి ఉంటుంది 


అయితే శాతవావాన రాజకుటుంబాలో రాణులు సైతం నంస్కృతాన్ని 
అభిమానించినట్లు గుణాధ్య శర్వవర్మల కధ తెలుపుతున్నది 


అనార్యులైన నాగులు, ఆంధ్రులు వైదికాన్ని సంస్కృతాన్ని (ప్రేమించలేదు దేశీయ 
భాషలు, గ్రామీణ దేవతలు వీరికి ప్రియం కాబట్టి శాతవాహనులను ఆంధ్రులు అనేకంటే, 
ఆంధ్రులుగా మారినవారు అంటేనే సముచితం 


శాతవాహనుల సామాజిక వ్యవస్థ 
వర్ణ సిద్ధాంతం ఆర్యులది వారు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య త్రైవర్ణికులు శూద్ర 


కరీంనగర్‌ ఖాన్‌దాన్‌ 55 


పంచమ వర్ణాల సృష్టి అనార్యుల కలయికలో వచ్చింది కులాల విభజన వారిదే తెగల 
విభాగం తప్ప కుల వర్ణ విభాగం గిరిజనులోనూ లేదు ద్రవిడ జాతులో కుల విభజన 
లేదు మొదట ఆర్యుల వర్ణాలు పారదర్శకాలే ఒకదాని నుంచి మరోదానికి మారే 
వీలుండేది రాను రాను దేనికది బిగుసుకు పోయినె ఒక్కొక్కటి పలు శాఖలుగా కులాలుగా 
విభజన పొందినై 


గిరిజన తెగల్లో కులాలు లేవు అందరూ అన్ని పనులు చేస్తారు తెగ నాయకుడే 
రాజు, పూజారి ఒక్కడే వారికి పుర్లోహితవర్గం వేరేలేదు అందరూ ఆయుధధారులే, 
క్షతియవర్గం వేరేలేదు అందరూ (శమజీవులే శూద్రులు, అస్పృశ్యులు లేరు దోపిడి 
లేదు వ్యాపార వర్గం లేదు 


శాతవాహనుల పాలన కాలంలో మన ప్రాంతాన కుల మతాలు ఉన్నవి అవి 
ద్రవిడ జాతిలోనికి కొత్తగా వచ్చి చేరిన ఆర్యవైదిక మతధర్మభావ ప్రభావ సంజనితాలు 
ఆ తర్వాత వెయ్యేండ కాలపు కాకతియుగ సమాజ స్వరూపాన్ని మనం 'క్రీడాభిరామం'లో 
చూడవచ్చు 

మతానుసరణ, భావస్వేచ్చ తప్ప, మతాభినివేశం మన (ప్రాంతంలో తక్కువ అది 
మన ఆంధ్రజాతిలోనే లేదు ప్రముఖమెన ఏ దేవతలూ ఇక్కడివారు కారు ఏ మత 
ప్రవక్త కూడా ఇక్కడ పుట్టలేదు హిందూమత పునరుజ్జీవన కాలపు త్రిమతాచార్యులైన 
శంకరాచార్యుడు, రామానుజాచార్యుడు, మధ్యాచార్యుడు కేరళ, తమిళనాడు, కరాటక 
ప్రాంతాలవాళ్ళు, ఇప్పటి ఇస్లాం కక్రైస్తవాలు విదేశాలవి శివుడు, విష్ణు, రాముడు, కృష్ణుడు, 
బుద్దుడు, వర్ధమానుడు అంతా జెత్తరాహులే అభిమానించుడు అనుసరించుడు త్బు వ్యూ 
ఆరంభించుడు మన తెలుగువాళ్ళలోలేదు 

అది వర్ణ వ్యవస్థ, వివిధ కులాల వృత్తులు ఉన్న కాలం పితృస్వామ్య వ్యవస్థ 
అయినా స్త్రీకి గౌరవం ఉండేది వివాహ వ్యవస్థ ఉంది ఆట పాటల్లో వసూత్తాదన 
శ్రమలో కుటుంబ వ్యవహారాల్లో స్రీలకు ప్రాతినిధ్యం ఉంది నాటి స్రీల భావ పరిణతిని 
స్థూపాల శిల్పాలలోనూ, 'గాథాసప్తశతి'లోనూ చూడవచ్చు 


నాగలి, సారె చక్రం, నేత మగ్గం, ఎడబండి, పిండి విసురుడు రాళ్ళు ధాన్యం 
దంపుడు రోళ్ళు, కుందెనలు, రోకళ్ళు నాడు ఉండేవి కొడవలి, గొడ్డలి, బాణం, శూలం, 
కత్తి వారికి తెలుసు వాద్యాలకు తప్పెట, దప్పు, మద్దెల, జగ్గు, తాళాలు గంటలు, 
గజ్జెలు, ఊదు కొమ్ములు, పిల్లనగ్రోవులు ఉండేవి 


మట్టి, లోహాలతో చేసిన కుండలు, పాత్రలు వాదేవారు గ్రామీణ జీవితం గడుపుతూ 


కరీంనగర్‌ ఖాన్‌దాన్‌ 56 


శమతో జీవించేవారు 


ఆవు ఎద్దు బర్రె పోతు కుక్క పిలి, మేక గొర్రె నాటి పెంపుడు జంతువులు 
గుర్రాలు గాడిదలు ఉన్నవి ఏనుగులు రాజుల సేనవి 


ఆహారం 


ఆదిమ కాలంలో వేటపె ఆధారపడి జీవించిన ఆటవిక మానవులు కొత్తరాతి 
యుగంలో చెటను మొక్కలను ఎంచుడు నేర్చుకున్నారు అది పోడు పద్ధతి సేద్యం 
లోహ యుగారంభంలో తవ్వుకోలకు రాతి ములికి స్థానంలో ఇనుప మొనవచ్చింది కట్టె 
నాగలికి కర్రు చేరింది మనుషులు శ్రమించుదేకాక ఎడతో నేలను దున్ని పైరులు పెంచుడు 
నేర్చుకున్నారు కుంటలు వాగునీటి కాలువలు తెలిసివచ్చినా అది అధికాంశం వర్షాధార 
వ్యవసాయం రాతి గొడ్డలి స్థానంలో ఇనుప గొడ్డలి వచ్చి అడవుల నరికి సాగుభూములుగా 
మార్చుటకు సహకరించింది గొడ్డలి, శూలం, బాణం కతి వన మృగాలను ఎదిరించుటకు 
వేటాడుటకు బలం పెంచింది 


అప్పటి పంట తిండి గింజలు వరి, గోధుమ, బారీ, జొన్న సజ్జలు, రాగులు 
పప్పు దినుసులు నువ్వులు మొదలగునవి, వేరుశనగ మొక్కజొన్న 20వ శతాబ్దములో 
విదేశాల నుండి వచ్చినవి 


15వ శతాబ్ది చివర పోర్చుగ్రీసు నావికుడు వాస్మోడిగామా దక్షిణ అమెరికా చిలీ 
నుంచి మిరపకాయ, పెరూ నుండి ఆలుగడ్డను తొలిసారిగా మనదేశం కేరళ, కాలికట్‌కు 
తెచ్చినాడు అందుకే హిందీలో అది చిలీ అని పిలువబడింది ఆంగ్లంలోనూ అంతే 
మన తెలుగులో ఇది మిరియాల వంటి కారం కలదని మిరియపుకాయ మిరపకాయ 
అని పేరు వచ్చింది అలం, ఉల్లి, వెల్లి కూరల్లో ఘాటు రుచి కోసం వాడబడేవి కారం 
కోసం మిరియాలు వాడినా అవి అందరికీ అందుబాటులోనివి కావు సముద్రతీరం నుంచి 
ఉప్పు వచ్చేది నువ్వుల నూనె వంటకు ఒంటికి, ఆముదం దీపాలకు వాడేవారు గానుక 
ఆడించి నువ్వుల నుండి నూనె తీసేవారు ఆముదం తయారీ స్త్రీల పని 


పాలు ఆర్యులకు ప్రధాన ఆహారం ద్రవిడులకు కాదు ఇప్పటికీ గోండు మొదలగు 
గిరిజనులకు పాలు వాడరు పెరుగు తెలువదు పశువులను పెంచేది పనులకు వాటి 
మాంసానికే కోళను పెంచినా వాటి గుడను తినేవారు కాదు మన పూర్వ కావ్యాల్లో 
(నైషధం, హరవిలాసం జెమినీ భారతం, మనుచరిత్ర మొ॥) మాంసం వంటకాలను 
వర్ణించినా ఎక్కడా గ్రుడ ప్రసకి లేదు రాయల ఆముక్తమాల్యదలో ఎండు చేపలకూర, 
ధూర్జటి కాళహస్తిశ్వర మాహాత్య్యంలో కరుకుట్ల (ఎండు మాంసం ముక్కల) ప్రస్తావన 


వాటి 


ఉన్నవి కోడి గ్రుడ్లను తినుడు ఐరోపీయుల ద్వారా 2,8 వందలేండ్లకు ముందు మాత్రమే 


కరీంనగర్‌ ఖాన్‌దాన్‌ 57 


మనదేశానికి తెలిసింది నాడు ధాన్యాన్ని వేపి లేదా వండి తినేవారు పిండికొట్టి అ 
చేసి ఉడికించి తినేవారు లేదా అంబలి చేసి/కాచి తాగేవారు ఇప్పటికీ య. 
జొన్న అంబలి, ఉడికించిన ఇప్పపూవు ప్రధానాహారం ఉతర భారతీయులవలె ట్ట 


పనిస ల్రీ 
సేత వీరికి తెలువదు మా చిన్నతనంలో రైతుల ఇండలో అంబలి తప్పనిసరి ఇక కూ 
జనాన్ని గురించి చెప్పేదేముంది 


పళ్ళలో (ద్రాక్ష ఉతర భారతదేశానిది కొబ్బరి దక్షిణ భారతానిది వ 
తీరప్రాంతానిది, మన ప్రాంతంలో మామిడి, నేరేడు, మేడి రేగు, వెలగ ఉండేవి a 
తాటి, తునికి, పరికి, మంగ, మొర్రి మొదలగునవి అడవి పండ్లు నిమ్మ, దానిమ్మ పాత 


ఖర్జూర మన దేశానిది కాదు ఎడారి (ప్రదేశాలది జంబూ అల్లనేరేడు, బదరీ, రేగు 
వనాలు పురాణ ప్రసిద్ధాలు గుమ్మడి, వంగ, బీర, పొట్ల, ఆనప, దోస, కాకర ఆనాటి 
కూరగాయలు వివిధ రకాలైన ధాన్యాలు, ఫలాలు, దుంపలు, మాంసం, చేపలు, తేనె 
నాటి జనుల ఆహార పదార్థాలు ఇంచుమించు అన్ని జంతువుల మాంసం waa 
ఒక్క విశ్వామిత్రుని నింద, భగవద్గీతలో సమదర్శన సందర్భంలలో తప్ప కుక్క మాంస 
భుకి ప్రసకి ఆర్యుల్లోనూ కనిపించదు అది కోరియా సియోల్‌వలె ఇక్కడ సర్వసామాన్యం 
కాదు 


ఆహార విషయాల్లోనూ కులాల తెగల వారిగా విధి నిషేదా 
ఉన్నవి ! చెక్చుకు ఇక్షురసం పురాణ ప్రసిద్ధమే మన ఆ 
పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చెరుకు ర 


ట్టు బట్టలు నాడు ఉండేవి ఆది మానవులు నగ్నదేహులు, 
ర్మాలు కట్టుకున్నారు శివుడు చర్మాంబరధారి ! అదాం హవ్వా 
గా బైబిల్‌, ఖురానుల్లో ఉంది 


నూలు బట్టలు సింధూక్రాల 


అలివ్‌ అకులు కట్టుకున్న 


౦ వారికి తెల్పస్స ఉన్ని బట్టలు ఆర్యులకు తెలుసు 
కుని పేరు వినవస్తుంది అంటే అతడు నల్ల గొంగడి 


కరీంనగర్‌ ఖాన్‌దాన్‌ 5కి 


పటుబటల ఆడి అచ పా 
(తట ప్రసక్తి పురాణేతిప 
విదేశపువి అని అర్లం హాసాలో ఉంది అవి చీనీ చీనాంబరాలు అంటే 
ధ 


విషుమూరి ఓ 
చర్మధారి, a ప. అంటే అతడు నాగరికకాలపు దేవుడు శంకరుడు 
జనుల దేవుడు ఆ వస్త్రాలు వారు రూపొందిన కాలాలకు సంకేతం 


విష్ణుమూర్తి 
Fen ర దశావతారములందు పరశురాముడు, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, 
ఖడ్గం మన అక అవతారాలు ధరించిన ఆయుధాలు గొడ్డలి, విల్లు, చక్రం నాగలి, 
అనాగరిక మానవ విజ్ఞాన, వికాస దశలకు సంకేతాలుగా భావించవచ్చు 


ధారణ దుస్తులు 
సాధారణంగా పెప కు 
అడ్డబట్ట, పెపంచె, రుమాలు నాటి పురుషుల స్తు స్త్రీల 


చీరె ఇ 

క్కటే రవిక 

కం a ప. యుగాంతం వరకు పెట కూడా లేదు అది పైరాన్‌ 
క పెట ఎదపె వేసుకునేది కాబట్టి పెయెద పయ్యెద 


అజంతా చి 

ఆభరణ్తాలత్రో శన ప మన ఆలయాల శిలా లోహ విగ్రహాలు అవి ఎంతో అందమెన 

అది తప్పు ట్‌ అర్ధనగ్నంగానే దర్శనమిస్తాయి అందుకు కారణం అప్పటి వాళ్ళు 

జరుప్పుడ్తత్ర్య భావించకపోవుట అప్పటి విధానమే ఆచారమె ఇప్పటికీ అమలు 
న్నది అని అనుకోవచ్చు 


గో 

కేరళల్రోన్సి న అడ్డకట్టు అనార్య ద్రవిడ జాతుల స 
ప్రవేశం య షర్ట్‌, పైంట్‌, ధోతీతో పోనివ్వరు తెల్ల లుంగీలు కట్టుకుంటేనే 
ఆటవిక ee మినహాయింపు ' గోదీకట్టు చీర, ధోతీ ఆర్యుల ఆలా మన 
క ప మే కాదు, ఆర్యమునులు కూడా కౌపీనథారులు ఈనాటి సినిమాల 
రాతి కాలపువి . ఆధునిక కాలపు సృష్టి కుట్టిన వస్త్రాలు నాడులేవు అవి చాలొ 
నొడు ప్రట్రా్ర్వో సూదీ దారం వాడినా చినిగిన బట్టలు బొంతలు అంట కుట్టుకోవడానికే 

లుం తక్కువ 


ంస్కృతి ఇప్పటికీ తమిళనాడు, 


పత్రి ౪ 
వ్యు పంట, రాట్నాలు, నేత మగ్గాలు ఉండేవి బట్టలకు రంగులూ వేసేవారు 
గళ్ళు నేసేవారు 


(మూ అదేవా 
జ్జ ద్దేవారు జరీ అంచులుండేవి తెల్లవే ఎక్కువ గొర్రె ఉన్నితో గొం 


మన ౪ 
వయ్యా పూర్వులకు వివిధ లోహాలు తెలుసు ఆర్థిక స్తోమతను బట్టేకాక, కులమత 


చారాలను 
ఇరు, అని సా బట్టి కూడా వాటి వాడుక ఉండేది ఇత్తడి ప్రత్తడి కాదు, త్రొత్తు దొరసాని 
మూ మెత ఇది బంగారం విలువను, క్షత్రియ కులాభిజాత్యోన్ని చాటే నొటి 


క్ష 
న 


59 


దిగువ కులాలవారు స్వర్ణ రజిత ఆభరణాలు వాడకూడదని, పంచములు ఇనుప 
నగలే ధరించన్నని, గ్రామం వెలువలనే నివసించన్నని “మనుస్మృతి శాసనం శ్రుతుల 
తర్వాతివే స్మృతులు అనుకుంటే అది (క్రీపూ వెయ్యి సంవత్సరాల కాలపుది అయి 
ఉంటుంది అయితే ఆర్యుల పాలనలో లేని ఆర్యేతర జాతుల వారికి ఈ నిబంధనలు 
లేవు వారు ప్రకృతి ఒడిలోని స్వేచ్భాజీవులు శాతవాహనుల కాలం నాటి అలంకారాలకు 
సాక్ష్యం నాటి మన బౌద్ధ స్థూపాల పలకల శిల్పాలు అజంతా చిత్రాలు 


సిరికలవారు వెండి బంగారంతో రత్నాలు, ముత్యాలు కూర్చిన ఆభరణాలు, హారాలు, 
కడియాలు, అందెలు, శిరోభూషణాలు కర్ణాభరణాలు, వడ్డాణాలు, మొలనూలు, ముంజేతి 
కడియాలు, దండవంకీలు, చెంప సరాలు, పాపెటబొటు వాడితే పేదలు తమకు 
అందుబాటులో ఉన్నవే అలంకరించుకున్నారు 


గవ్వలు, ముత్యాలు, పగడాలు హారాలుగా కుచ్చి వేసుకునేవారు (రుద్రాక్షకాయల 
దండలు శైవులు ధరిసే, తులసి చెక్కను మలచిన పూసల మాలలు వెష్టవులు 
అలంకరించుకున్నారు అవే జపమాలలు ) తరువాత స్ఫటికపు, గాజు పూసలు కూడ 
వచ్చినవి కరీంనగర్‌ పెద్దబొంకూర్‌ తవ్వకాలలో తేలిన శాతవాహన (గ్రామంలో సృటికపు, 
రంగురాళ్ళ పూసలు, మట్టి ముక్కుపోగు లభించినవి పూలు, ఆకులు ప్రకృతి తగా 
లభించే సుందర సుకుమార అలంకారాలు, నాడు తాడి కొబ్బరి ఆకుల చుట్టలను కూడా 
కర్ణాభరణాలుగా, కరకంకణాలుగా వాడుకున్నారు అందుకే కనకపు పువ్వులనైనా చెవి 
కమ్మలు అనే ఇప్పటికీ మనం అంటున్నది తమిళనాడు గిరిజనులు అప్పటిక్రీ తక 
చుట్టలను కర్ణభూషణాలుగా ధరిసున్నారు పూసలు పూలు పత్రాలేకాక శ్రీలు 

నగలే, 

ఆర్యవైదికుల దర్భముడులు తృణాంగుళీయకాలే కదా అమరావతి శిల్పాలకు సమాంతరం 
ఇంకా కొంత ముందువే అయిన మన ధూళికట్ట నాగముచిళింద బౌద్ధ స్తూప ఇ స 
నాటి అలంకారాలకు సజీవ సాక్ష్యాలు ర 

కేశాలంకరణలో నాటి (స్రీలు బహు నిపుణలు కాటుక, తిలకం, నల్లప్రుసల్ర శ్చ జ్‌ 
చెవ్వాకు గాజులు, మట్టెలు, ముక్కుపుడక, కాలివేళ్ళ మట్టెలు నాటి ముత్ర టు స్య 
అలంకారాలు 

స్నానానికి సున్నిపిండి, తల రుద్దుకొనుటకు సీకాయ కుంకుడుకాయ వాడేవారు 

పసుపు, కుంకుమ, చందనం, కాటుక, కసూరి నాటి అలంకార ద్రవ్యాలు 
గోరంటాకు మనది ఇప్పటి మైదాకు మెహందీ ఆకు ముస్లింలతో వచ్చింది ఇవన్నీ మన 
పూర్వులు బహుకాల పరిశీలనతో పరిశ్రమతో కనిపెట్టి వాడుకున్నవి అవి ఇప్పుడు మన 
నవ నాగరికులు సునాయాసంగా వదలిపెట్టుతున్నవి 


కరీంనగర్‌ ఖాన్‌దాన్‌ 60 


ఆటపాటలు : 


మానవునికి మాటకంటె ముందే ఆట పుట్టింది. కడుపు నిండుగా తిన్న తర్వాత 
పశుపక్షులూ ఆనందంతో ఎగిరి గంతులు వేస్తుంటవి. ఆదిమ మానవులూ అంతే. 
ఆటవికులకు ఆటపాటలు నిత్య జీవితంలో పెనవేసుకొని ఉంటవి. ఆటతోనే పాట పుట్టింది. 
పాటలే మాటలుగా పరివర్తనం చెందినై. భాషగా రూపొందినై. పాట, ఆటకు వేటకు 
తోడయింది. వనిపాట ఓ విడదీయరాని జంటవదం. ఆ తర్వాతనే అది 
పూజలకు-పండుగలకూ వెళ్లింది. సామాజికంగా ఎంతో ఉపయోగపడింది. ప్రపంచంలో 
ఎన్నెన్నో మానవ సమూహాలు, తెగలు, జాతులు ఉన్నాయి. అందుకే మనకు ఇన్ని వేర్వేరు 
భాషలు-వేలు, వాటిలో అధికభాగం మౌఖికాలు, లిపి కలవి కొన్నే ఈ భాషలు ఇతర 
తెగల పరిచయం-కలయికలో, పద-భావ సమృద్ధి పొందినవి-పొందుతున్నవి. 


ఆనాటి పాటలు ప్రకృతి సంబంధమైనవి. అవి మానవుల జీవితం సుఖదుఃఖాలవి, 
వీరుల పోరాటాలవి, జయాపజయాలవి. ఇంకా మత విశ్వాసాలవి. దేవీ దేవతల 
మహిమలవి, అవి జీవన రక్తివే కాని, విరక్తిని పెంచేవి కావు. 


నేటి గ్రామీణ క్రీడలను, నాటి పురాణాల క్రీడలను బట్టి, అలనాటి ఆటల ప్రాథమిక 
రూపాలను ఊహించవచ్చు. అది యంత్రాలు లేని కాలం. యాంత్రిక వాహనాలూ, 
పరికరాలూ లేని కాలం. రబ్బరు, ప్లాస్టిక్‌ లేదు. కోలలు, రాతి గోలీలు, మట్టి 
చిప్పలు-గురుగులు, చెక్క పలకలు, గవ్వలు, చింత-కుంకుడు గింజలు, రంగురాళ్ళు, 
ఈత -తాటి -జనుము-నూలు నార తాళ్ళు, వెదురు-వాసాలు, కట్టి చక్రాలు, 
మట్టి-రాతి-లోహ ప్రతిమలు, ప్రమిదలు నాటి అందుబాటులోని (క్రీడా పరికరాలు. మా 
బాల్యంలో బట్ట పేలికల బంతులతో ఆడుకునేవాళ్లం. ప్రబంధనాయికలు పూలచెండ్లతో 
ఆడుకునేవారట. పల్నాటి వీరుడు బాలచంద్రుడు కట్టె బొంగరం ఆట ఆడినట్లు 
వర్ణించబడింది-12వ శతాబ్ది. హాల చక్రవర్తి “గాథాసప్తశతిలో 14 రకాల క్రీడల పేర్లున్నవి. 
క్రీ.పూ. మృచ్చకటికం (మట్టిబండి) సుప్రసిద్ధ సంస్కృత నాటకం. భాసుని ప్రతిమా 
నాటకంలోని రాజుల వి(గహాలు, కాళిదాసు-శాకుంతల మేఘసందేశం, భవభూతి ఉత్తర 
రామచరితలోని వర్ణ చిత్రపటాలు (వస్రాలు-పలకలు) కుడ్య చిత్రాలు మనకు నాటి శిల్ప 
చిత్రకళలకు సాక్ష్యాలు. 


సింధూలోయలో క్రీపూ. 8 వేల ఏండ్ల నాటి బొమ్మలు, కుండలు, రాతి మట్టిబిండి 
లభించినవి. చదరంగం ఆనాటికి పరిచయం. పురాణ పర్వాలు గుప్రయుగం 5వ శతాద్దీ 
నుంచి వ్యాప్తికి వచ్చినది. జానపదుల పండుగలు ప్రకృతి సంబంధమైనవి. తొలకరి, 
ఏరువాక, తొలిపంట కోత, సంక్రాంతి, దివ్వెల పండుగ, వసంతోత్సవం-హోళీ పాతవి. 


కరీంనగర్‌ ఖాన్‌దాన్‌ 61 


వాటికి పురాణ పర్వాలు, రాజుల వీరుల మహాపురుషుల స్మృతిదినాలు తోడయినవి వెన్నెల 
రాత్రులు, పెళ్ళి వేడుకలు, వేట ఆటపాటలు నాటి వారికి సర్వసామాన్యం పెగా అవి 
ఖర్చులేనివి, అందరికీ అందుబాటులోనివి పశుపక్షి దేవీదేవతల విచిత్ర వేషధారణలూ 
నాడు ఉండేవి స్త్రీల పురుషుల సామూహిక గీత నృత్యాలు సర్వసాధారణం జెతరాహుల 
రాసంవలె దక్షిణాన కోలాటం గొండి నృత్యం బహుళ వ్యాప్తిలోనివి 


ఆడపిలల చెమ్మచెక్క దాగుడుమూతలు చాల పాతవి బొమ్మల పెళ్ళిలు, గురుగుల 
వంటలు గుజ్జన గూళ్ళు, (గుజ్జన్నం కూడులు) బాల క్రీడలు స్త్రీల బతుకమ్మ ఆట కాకతీయ 
యుగానిది కోస్తా సంక్రాంతి బొమ్మల కొలువులు ఇటులేవు అటతద్దె కూడా లేదు 


ఈనాటి పోలీసు దొంగ ఆటవలె నాడు తెగల పోరాటం ఆటలు ఆదేవారు కావచ్చు. 
చదరంగం, పులిజూదం, ఓమనగుంటలు పాతకాలం ఇంటి (ఇండోర్‌) ఆటలు 


పల్లెటూరి పిల్లల కోతికొమ్మచ్చి, చిర్ర గోనె, స్కూళ్ళలోనూ ఆడించిన పులిమేకల 
ఆట పూర్వకాలపువి కావందామా? శాతవాహనుల యుగం జనం ఆటపాటలతో 
ఆనందించిన కాలం 


సాహిత్యం 

హాలుని 'గాధాసప్తశతి'లో (ఇప్పటికి రెండు వేలేండ క్రితం) మన తెలుగు 
మాటలున్నవి 'గాథా' అనేది ప్రాకృత ఛందం పద్యం ద్విపద నిజానికి అవి చిన్న గాధలే 
ఆ కథల్లో మన తెలుగు జన జీవితాలున్నవి సంస్కృత ప్రాకృత దేశభాషల కాదని పైశాచీ 
భాషలో 'బృహత్మధ' పేరుతో అద్భుత కథామాలికను రచించిన గుణాఢ్య మహాకవిది మెదకు 
జిల్లా కొండాపురం 10వ శతాబ్దిలో ఇక్కడి వేములవాడలో అరికేసరి ఆస్థాన పంపకవి 
వ్యాసభారతాన్ని 'విక్రమార్జున విజయం” పేర కన్నడ భాషలో జెన సంప్రదాయంలో వ్రాశారు 
అతని తమ్ముడు జినవలభుని కురిక్యాల శాసనంలో (క్రీ శ 946) తాలి తెలుగు 
కందపద్యాలున్నవి సంస్కృత ఆర్యావృత్తం నుంచి కాక, ప్రాకృత 'ఖండ ఆ” అనే ఛందం 
నుంచే తెలుగు కందం వచ్చింది దానికి (ప్రేరణ కన్నడ కంద పద్యం సంస్కృత శ్లోకాల్లో 
లేని ప్రాస, కన్నడ పద్యాల్లో లేని యతి నియమం మన తెలుగు కవిత్వ ప్రత్యేకత ఇక్కడి 
తెలుగు కంద పద్యాలు నన్నయ భట్టు (1050) కంటే వందేండు మొదటివి 

ఇదో పదో శతాబ్ది ఉత్తరార్థంలో కాశ్మీర కవి సోమదేవ ప్రభు ఇదే లేములవాడ 
రాజాస్థానంలో బృహత్మథను 'కథా సరిత్సాగరం' పేర సంస్కృత చంపూ కావ్యంగా 
అనువాదం చేసినాడు అదే ఇప్పుడు ఉన్నది గుణాధ్యుని రచనలేదు పెశాచీ భాష 
ఎట్లుండేదో తెలువదు (కాకతీయుల కాలపు 12వ శతాబ్ది వేములవాడ భీమకవి ఇక్కడి 


కరీంనగర్‌ ఖాన్‌దాన్‌ 62 


వేములవాడ వాడు కాదు అతడు కోస్తా ద్రాక్షారామం సమీపంలోని రామచంద్రపురం 
తాలూకా వేములవాడ నివాసి 


మన ప్రాంతంలో వేములవాడ కళ్యాణి చాళుక్యల కాలంలో కన్నడ సంస్కృత 
గద్యపద్య శాసనాలున్నవి మడికి సింగన, వెలిగందుల నారన, చరికొండ ధర్మన ఇక్కడి 
సుప్రసిద్ధ కవులు అనంతర కాలాన శేషప్ప, మునినాధకవి, కృష్ణశతకకర్త నరసింహదాసు, 
మంధని బాయన్న సుప్రసిద్ధులు) 


కాకతీయుల కాలంలో తెలుగు వ్యాప్తిలో ఉంది వారు జైనం నుంచి శైవానికి 
మారినవారు 


శాతవాహనులు బౌద్ధంతోపాటు వెదికాన్ని ఆదరించినారు ఆ మతాల వలెనే వారు 
సంస్కృత ప్రాకృతాలు ఉతర భారత భాషలు ఆ కాలంలో ఈ దక్షిణ భారతదేశపు 
ఆంధ్ర తెలుగు సీమలో (ద్రవిడ భాషతో కలిసిన తెలుగు తొలి రూపంలో జన వ్యవహారంలో 
ఉండేదని భావించవచ్చు తమిళ సంగ సాహిత్యం క్రీస్తుకు పూర్వకాలానిది ఏ దేశంలోనెనా 
కావ్య సాహిత్యం కన్న జానపద వాజ్మయం మొదటిది 


వాస్తు 
గృహ నిర్మాణం తప్ప నాడు గుడులు లేవు బౌద్ధ స్తూపాలు చైత్యాలు, జెన 
మందిరాలు (వసతి బసి) అనంతర కాలపు హిందువుల ఆలయాలకు మార్గదర్శకాలెనవి 


ఆర్యుల యజ్ఞ వేదికలు, అనార్యుల సమాధులు మొదటి వాస్తు నిర్మాణాలు ఆర్యులు 
యజ్ఞప్రియులు ప్రకృతి దేవతల ఆరాధకులు వారు విగ్రహారాధనకు వ్యతిరేకులు గుప్తుల 
పురాణాల కాలం నుండే మన ఆలయాలు వాటిని పూర్వ బుషుల దేవతల వేల లక్షలేండ 
పూర్వకాలానికి జత చేసుడు మనవారి భకికి అభిమానానికి నిదర్శనం ఇప్పటికి ఏడెనిమిది 
వేలేండకు పూర్వం ప్రపంచమంతటా రాతి యుగం అది ఆదిమ ఆటవిక జన సంచార 
జీవితకాలం అనే సత్యాన్ని గ్రహిస్తే ఈ పురాణ యుగాల (భ్రమలు తొలగిపోతవి 


శాతవాహనుల కాలంలో స్టూపాలున్నవి ఆలయాలు లేవు ఉంటే, అవి జానపదుల 
చిన్న చిన్న రాళ్ళు చిల్లర దేవుళ్ళు మాత్రమే ఆర్య వాసు యజ్ఞ వేదికలకు సంబంధించినదే 
మొదట, తర్వాత అది గృహ భవన ఆలయ వాసుగా పెంపుగాంచింది 

ద్రవిడ వాస్తును సింధూలోయ హరప్పా మొహంజోదారోలలో చూడవచ్చు. 


నీలగిరి ఊటీ కొండల్లోని 'తొడా'ల గుడిసెలు మనదేశపు తొలి గృహాలు అవి 
మన స్వారికచ్చరం గూడుబండివలె చుట్టు తడకలు పెన గడ్డి కప్పుతో ఉంటాయి (వారి 
సాంఘిక ఆచారం (ప్రకారం అన్నదమ్ములందరికీ ఒకే భార్య కేరళలోని కొన్ని నాగరిక 
msc et DE! 


కరీంనగర్‌ ఖాన్‌దాన్‌ 63 


కులాలో హిమాలయాల్లోని జానపదుల్లోనూ ఈ విధానం ఇప్పటికీ అమలులో ఉంది ) 


మన ప్రాంతంలో ఇది ఆచరణలో లేదు కొన్ని సంచార జాతులో తప్ప దేవర 
న్యాయం కూడా లేదు సతీసహగమనమూ మన ఆచారం కాదు 

శవాలను పూద్చడమే మన పూర్వుల పద్ధతి శవ దహనం ఆర్యులతో వ్యాప్తికి 
వచ్చింది లోహయుగారంభపు బృహచ్చిలా సమాధులు మన జిల్లాలో పలుచోట ఉన్నవి 
ఈ మధ్యనే కరీంనగర్‌ రేకుర్తివి మట్టికోసం తవ్వబడినాయి మామిడి తోట చెంత తుమ్మ 
చెట్టు కింద ఒక కైరన్‌ ఇప్పటికీ ఉంది ధూళికట్టలో కోట ఉంది మట్టి తవ్వి చూసి 
మళ్ళీ పూడ్చినారు పెద్దపల్లి సుల్తానాబాద్‌ రోడ్డు మధ్య పెద్ద బొంకూరు తవ్వకాలలో 
కాల్చిన/కాల్చని పెద్ద ఇటుకలు ఇండ గోడలకు వాడినారు పునాదుల్లో అడుసు మట్టితో 
గుండురాళ్ళు వేసినారు మన పూర్వులకు రాతి ముక్కల ఉపయోగానికంటే ముందే గోడలకు 
ఇటుక వాడుట అలవడింది ఇదే సులువు నీటికోసం చేదబావులు వాటి చుట్టూ ఇటుక 
కట్టు క్రీపూ కాలం నుంచీ మనవాళ్ళకు తెలుసు 

గుండ్రనివి, చతురస్రం లేదా దీర్హచతురస్రపువి నాటి గృహాలు, గోడలపె దూలాలు 
వాసాలు పేర్చి గడ్డి గూన(?) కప్పు వేసేవారు కర్ర ద్వారాలు తలుపులుండేవి 

పేదలవి వెదురు తడకల గుడిసెలు, వాసాలు, ముళ్ల కంపదడులు, నాటి కోటలు, 
గృహశిధిలాలు, బౌద్ధ స్థూపాలు (కోటిలింగాల, ధూళికట్ట వడ్మాపూర్‌) వారి నిర్మాణాల 
తీరు తెన్నులు తెలిపే నిదర్శనాలు మొదటి ఆలయాలు బాదామి కళ్యాణి చాళుక్యులవి 
కళ్యాణి వేములవాడ చాళుక్యుల కాలపువి, జెన మందిరాలు బాదామి, కళ్యాణి చాళుక్యుల 
కాలాల్లోనే ఆలయాల నిర్మాణం మొదలెనా కాకతీయుల కాలంలో ఆలయ వాస్తు ఇక్కడ 
అత్యున్నత స్థానం ఆక్రమించింది 
వైద్యం 

ఆయుర్వేదం నాటి వెద్యం అంటే ధన్వంతరితో వచ్చిందని కాదు స్థానికంగా 
పారంపర్యంగా సాగివచ్చిన అనుభవాలది పచ్చి చెట్ల ఆకు పసరులు, మూలికలు, ఇతర 
పదార్థాలు (ఖనిజాలు, సుగంధ ద్రవ్యాలు నాటి బెషథాలు మరం అంటే తమిళంలో 
వృక్షం చెట్ల నుంచి లభించేది కాబట్టి మరుందు అది మనకు మందు అయింది చరక 
సుశ్రుతులు గుప్తయుగం వారు 


మందుల సేవనం-లేపనంతో పాటు, రోగాలకు వాతలు, ప్రణాలకు కోతలు, విరిగిన 
అంగాలకు కట్లు ఉండేవినాడు 


రోగ నివారణకు దెవ ప్రార్థనలు అన్ని ప్రధాన మతాల్లోనూ ఉన్నవి నాగరికుల్లోనే 
మం(త్ర తంత్రాలుండగా జానవదుల్లో ఉండవనుకోలేం, స్ఫోటకం అమ్మతల్లి, 


కరీంనగర్‌ ఖాన్‌దాన్‌ 64 


కలరా-సాగరమ్మ, జ్వరం-మారెమ్మ కోపతాపాలతో వస్తవని పూజించుడు గ్రామీణుల 
ఆచారం. పాము కాటు, తేలుకాటు, కుట్టు (కడుపు నొప్పి), పట్టు (నరాలది), దిష్టి 
(దృష్టిదోషం) మంత్రాలు నిన్న మొన్నటి వరకు వ్యాప్తిలో ఉన్నవే. 'మంత్రాల బలం కంటే 
తుంపర్ల బలం ఎక్కువి అంటే, అవి చిత్తశాంతి ప్రదాయకాలని అర్ధం. 


నాడు దేవుళ్లపైనే కాదు దయ్యాల భయం కూడా ఉండేది, అజ్ఞానం క్షమార్హం. 
అర్ధజ్ఞానం ప్రమాదకరం. 


శిల్పం-చిత్రలేఖనం : 

రాతియుగం నాటి మానవులకు చిత్రలేఖనం శిల్పం తెలుసు. వారు నివసించిన 
కొండ గుహల శిలాసానువులపై రకరకాల జంతువుల, పక్షుల మనుషుల రూపాలు 
కన్పించినవి. అవి రేఖా చిత్రాలు, త్రికోణం, స్వస్తిక్‌, వృత్తం వారి భావుకతకు నిదర్శనం, 
బొగ్గు, రంగురాళ్ళు, ఆకులు, సున్నపురాళ్ళు జంతువుల కొవ్వుతో కలిపి వాళ్ళు రంగులుగా 
వాడివుంటారు. అందుకే వేలేండ్లయినా అవి చెదరిపోక నిలిచినది. శిలను తొలుచుటకు 
ముందు రాతిపరికరాలను చేసిన అనుభవమే శిల్పాలు చెక్కుటానికి తోడయ్యింది. వారు 
చిత్రించిన మనుష్యుల చేతుల్లో ఈటెలున్నవి. జంతువులు వారు వేటాడినవి. పక్షులు 
చూసినవి. 


శాతవాహనుల కాలంలో శిల్పం ఉన్నత దశకు చేరింది. మన ధూళికట్ట స్తూప 
శిల్పాలు ఎంతో సుందరమైనవి. సున్నపు రాతి పలకలకు ఒకేవైపు ఉబ్బెత్తుగా చెక్కిన 
బొమ్మలు, అంగ పరిమాణాలతోపాటు ముఖంలో భావ వ్యక్తీకరణ స్పష్టంగా ఉంది. వృక్షాలు, 
నాగబంధాలు, వాటి ఫణములపై త్రిరత్నముల సంకేతముగా మూడు వర్తులాలు శిల్పించుట 
ప్రత్యేకం. 

తర్వాత బాదామి చాళుక్యుల శివాలయాలు, వేములవాడ చాళుక్యుల జినాలయాలు 
ఈ జిల్లా ప్రత్యేకతలు. కళ్యాణి చాళుక్యుల కాలపు రాజాదిత్యుని కాలపుది వేములవాడ 
రాజేశ్వరాలయం 11వ శతాచ్చి. 


12వ శతాబ్ధి కాకతీయుల కాలపువి నగునూరు, గొడిశాల, మంథని, కటుకూరు, 
కొత్తపల్లి ఆలయాలు. 


అలి 


కాకతి శిల్పం అలతి భూషణాలతో అంగసౌష్టవ సౌందర్యం కలది. తర్వాతి 
విజయనగర, కర్ణాటక హోయసల శిల్పాలకు ఇది మాతృక. తమిళ పాండ్యపల్లవ, 
కర్ణాటకాంధ్ర చాళుక్య శిల్పాలతో ఇది స్ఫూర్తి పొందింది. 


అజంతా-ఎల్లోరా శిల్పాల-చిత్రాలలోనూ మన తెలుగువారి భాగస్వామ్యం ఉంది. 


కరీంనగర్‌ ఖాన్‌దాన్‌ 65 


మన పూర్వులు జానపదులు ఇళ్ళగోడలకు సున్నం జాజు ఎర్రమట్టి రంగుల 
చిత్రాలు, ఇంటి వాకిళ్ళలో తీరెన సుద్ద ముగ్గులు వేసుకునేవారు గ్రామదేవతల కొలువులలో 
వారు నేలపె పరచే రంగురంగుల పట్టు పిండి ముగ్గు బొమ్మలు వారి చిత్రకళా నిపుణతకు 
నిదర్శనాలు గూడా (డా॥ రావి ప్రేమలత ముగ్గుల చరిత్ర) 


పెండ్లి కుండల బఐరేని కుండల అలంకారాలు చాలు వారి కళా ప్రతిభకు 
ప్రన్సుటించుటానికి, వారు (శ్రమజీవులు కళాజీవులు వారి (శమ 
కళాత్మకం ప్రయోజనాత్మకం 


మతం 


ఆది మానవునికి ఆలోచనలు కలిగినవాడే ప్రకృతి బీభత్సాల భయం అతీత శక్తుల 
విశ్వాసానికి దారితీసింది కష్టనివారణకు, సుఖప్రాప్తికి పూజలు ప్రార్థనలు ఆరంభమైనవి. 


ఆటవిక కాలవు దైవాలు భయంకరమైనవి వాటి (ప్రీతికోసం జంతు 
బలులు నరబలులు కూడా ఉండేవి సింధూనాగరికతతో అమ్మతలి పశుపతి మూరుల 
లభించినవి జానపదుల ఆటవికుల దేవీ దేవతలు అనేకాలు జంతువుల పక్షుల 
సర్పాల వృక్షాల నదుల కొండల _ సూర్యచంద్ర నక్షత్రాల _ భూమ్యాకాశాల 
సైతం వారు పూజించేవారు 

ఆర్య రాజుల ద్వారా, త్రైవర్ణికుల వలసల ద్వారా మన ప్రాంతానికి వైదికం వచ్చింది. 
అయినా ఆ కాలంలో దాని ప్రభావం మితం జానపదులకు వారి సొంత నమ్మకాల 
పట్టింపు ఎక్కువ ఆ యజ్ఞాలను గ్రామీణులు అనుసరించినారని అనుకోలేం అవి 
నాగరికులకే పరిమితం అనార్య దేవీ దేవతలు ఎన్నో ఆర్య పౌరాణిక దేవతలతో 
కల్సిపోయినవి నాగం శైవ వెష్టవాల్లోనే కాక జెన బౌద్ధాలోనూ చేరిపోయింది 


వైదికానికి సమాంతరంగా ఇంకా దానికి కొంత ముందుగానే బౌద్ధం మన 
ప్రాంతానికి చేరింది బుదుని కాలంలోనే బావరి అనే ముని గోదావరి తీరంలో అశ్మక 
దేశంలో ఉండేవాడని, అతని శిష్యులు బుద్దుని దర్శించినారని లలిత విస్తరంలో ఉంది, 
(బి ఎన్‌ శాస్త్రి బ్రారా సర్వస్వం) అది గోదావరి మధ్య దీవి, మెట్టుపలి ప్రాంతంలో 
ఉన్న బాదనకుర్తి కావచ్చునని మిత్రులు ప్రముఖ ఆర్మియాలజిస్టు టి రాజారాంసింగ్‌ 
గారి భావన కల్సి వెళ్లన్నని అనుకున్నా మాకు వీలుకాలేదు 17వ శతాబ్దిలోని మన 
జిలా తెలుగు వీరుడు బల్మూరి కొండలరావు (మానాల) నివాస స్థలం ఎలెగడపి చూసి 
వస్తూ, ఖానాపూర్‌ సమీపంలోని బాదనకురికి గోదావరి దాటి వెళ్ళిన 2001లో అక్కడ 
రాముడు యజ్ఞం చేసినట్లు చెప్పుకొనే సదర్‌మాట్‌ అను ప్రదేశముంది ఆ ఊరికి బావన్‌ 


ల a చ 
కరీంనగర్‌ ఖాన్‌దాన్‌ 66 


(ఉర్దూలో 52) కుర్తి అనే పేరుందట. అది బావర్నాబావన్న బావన్‌కుర్తిగా మారవచ్చు. 
కుర్తి పర్తి మన పురాతన గ్రామ నామాలు. బావరి శిష్యులు కపిష్ధ(వెలగ) వనం మీదుగా 
ఆశ్శక దాటి వైశాలిలో బుద్ధుని చూసి వచ్చినట్లు ఐతిహ్యం. పంటే: బౌద్ధం మన ప్రాంతానికి 
అంత (ప్రాచీన పరిచయం. "అందుకే తొలి బౌద్ధం తప్ప మహాయానం రాలేదు. తర్వాత 
అది కృష్ణాతీరానికి చేరింది. గోదావరి ప్రాంతానిది స్థవిర వాద బౌద్ధమే. ఆర్య 
ధర్మ-పురాణాల దేవతలు ఆ తర్వాత పరిచయం. స్థానిక అనార్య ఆదిమ జానపద మత 
విశ్వాసాలు ఇక్కడ నాడు నేడు ఎక్కువగనే ఉన్నవి. 


ముగింపు : 

ఈనాటి ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ నాయకుల-అధికారుల వైభోగాలు సామాన్య 
పౌరుల స్థితిగతులు చూస్తున్నాం కదా. నాడైనా ఇంతే. నాటి రాజుల-ఉన్నతోద్యోగుల 
దుర్వయం-ప్రజలకు కడగండ్లు అధికమే. 


యుద్దాలు, రోగాలు, చోరులు, వన మృగాలు, సర్పాలు, మితసేద్యం, ప్రావేశిక 
విద్య-వైద్యం అది అర్ధజ్ఞానం అవస్థల కాలం. అయినా నాటి మన ప్రజలు శ్రమ జీవులు. 
అత్యాశలు లేవు. ఏ ఆశయాలూ లేవు. వారు మిత సౌకర్యాలతోనే అమిత సంతృప్తిగా 
జీవించిన స్థితప్రజ్ఞులు. 

వేలేండ్ల క్రితపు ఆ కాలాన్ని స్మరించుకొనడం ఎందుకంటే ఇప్పటి మన నాగరికతకు 
అది మాతృక అనే. పైగా అస్తవ్యస్తంగా ఉన్న మన ఈ వ్యవస్థను ఇంకా ఉన్నతంగా 
రూవిందించుకొనవలెనని, అంతరాల దొంతరలు అవన్గలను అజ్ఞానాన్ని 
మాయించుకోవలెనని, సమతా రాజ్యం రూపొందించుకోవలెననని. ఈ విషయంపై నేను 
ఎంత చెప్పినా తక్కువే. అనేక పుస్తకాలు, అనేక ప్రదేశాలు చదివిన, చూసిన సుదీర్ణమైన 
అనుభవంతో నా ప్రసంగానికి విస్తృతరూపంగా ఈ వ్యాసం రాసినాను. ఇప్పటికి ఇదే 
ఎక్కువ. 


ఇందులో చారిత్రక-సామాజిక సత్యాంశాలకు తోడు నా ఊహాలు కూడా కొన్ని 
ఉన్నవి. సత్య సమ్మతమైన, సమాజానికి ఉపయుక్తమైన అంశాలను స్వీకరించి మిగితావి 
వదలి వేయవలసిందిగా మనవి. 


కరీంనగర్‌ ఖాన్‌దాన్‌ 67 


కోటలింగాల నాణేలు 
డా॥ దేమె రాజారెకీ 


ప వంశాళ్లో 
మౌర్యులు శుంగులు, కణ్వుల తరువాత దక్షిణా పధాన్నేలిన గొప్ప య. ల్‌ 
శాతవాహనులు ముఖ్యులు సాంచి, అమరావతి స్టూపాలను నిర్మించి, పశ్చిమ సు గ్‌ 
బౌద్ధ గుహాలయాలను తొలిపించి, అనేక శిల్చ్పకళాకండాలను తీర్చిదిద్దింది 
> 


ఆళి బాలపాొటి 
శాతవాహనులే విశాల దక్షిణ భారత భూభాగాన్ని దాదాపు నాలుగు wt a సు 
పాలించిన శాతవాహనుల పుట్టు పూర్వోత్తరాలకు సంబంధించిన అనేక చి ( 
ఇంకా విష్పాల్సి ఉంది ఇంతకీ అస 


చ్‌ Y 
లు శాతవాహనులు ఎవరు? పురాణాలో పేర్కొన 
ఆంధ్రులూ, శాతవాహనులు ఒకరేనా 


పాలన ఎప్పుడు ప్రారంభమైంది? క్రీపూ 
అనే విషయాలపై కూడా ఇం 
క్రీశ 230 ప్రాంతంతో ముగి 
శాతవాహనులు ఎంత కాలం 
460 సంవత్సరాలు పాలిం 
దొరకటంలేదు క్రోస్సా ఆ 


వి ధ్ర, విదర్భ, 
ఎక్కడి నుంచి వారి పరి 


మే కీ 
రకరక్రాల నాణేలు ఆశ్చర్యం గొాలపటటా 
పై కొత వెలుగున్స విరజిమ్మాయి 


లిపి ఉన్న నాశ్రేల్ర అనే మూడు గ్రక్షా 


మనేది దక్షిణ భారత నాణీల పరిశోధ 
చ్చు ఇక్కడ నాకుడు నాణేలు, లిపిలేని pf టో 
ల నాణేల్వు దొరికాయి ల్రిపి ఉన్న వ. 
| * సమగోప్త చివ సిరిశాతవాపూన, మైదటి శాతకర్ణి సో 
రెండో శాతకర్ణి, వష్ట సలుమావి, వానష్ట్య శాతకర్ణి అనే రాజులు, మహాతలే 

నాలు విదదల చేశారు. శాతవాహన రాజుల తరో 

సన నాణ్లేల్స ఇక ఒక్కడ్రి కూడా దొరకలేదు 

వీటిల్లో నా 


ఖీ 
కం 
గొడలు లిపిలేన్స నాణేలు శాతవాహనుల 
చెందగా లిప్రిగ్య 


యో 
తొ 
శాతవాహన కాలానికి చెందు 
కరీంనగర్‌ ఖాన్‌ద్రాక్ట్‌ 

68 


ఇక్కడ గమనించాల్సిన విషయం మరోటుంది లిపి ఉన్న మరో రకం నాణేలు కూడా 
శాతవాహనులకంటె ముందరి కాలానికే చెందుతాయి ఈ నాణేలో శాతవాహన రాజుల 
పేరు కాకుండా వారికంటె ముందు ఈ ప్రాంతాన్ని పాలించిన స్థానిక రాజుల పేర్లున్నాయి 
శాతవాహన నాణేలమీద ఆ నాణేలను విడుదల చేసిన రాజుల పేరుండటం చేత అవి 
ఖచ్చితంగా శాతవాహనుల నాణేలేనని చెప్పగలుగుతాం శాతవాహనుల కంటె ముందరి 
కాలానికి చెందిన లిపిగల నాణేలు మరియు ఛిముక శాతవాహనుని నాణేలు మొదటిసారిగా 
ఇక్కడే దొరికాయి కోటిలింగాలలో దొరికిన నాణేల గురించి పివి పరబ్రహ్మశాస్త్రి, 
రాజారెడ్డి, సూర్యనారాయణరెడ్డి, గుప్త, బాజ్‌పాయ్‌, శర్మ శాస్త్రి లోతెన పరిశోధనలు 
గావించారు 


ఇక కోటలింగాల ఎక్కడుందో తెలుసుకుందాం 18 52, 79 13 అక్షాంశ, 
రేఖాంశాల మధ్య కరీంనగర్‌ జిల్లా పెద్దపల్లి మండలంలో గోదావరి నది కుడిగట్టుమీదగల 
చిన్న గ్రామమే కోటిలింగాల కరీంనగర్‌ నుంచి కోటిలింగాల 72 కిమీల దూరంలో 
ఉంది సరిగ్గా దీనికి ఎదురుగా నదికి ఆవలివెపున ఆదిలాబాద్‌ జిలాకు చెందిన లక్సెట్టి వట 
ఉంటుంది కరీంనగర్‌ జిలా జగిత్యాల మండలం నుంచి వస్తున్న పెద్దవా గ ఇక్కడే 
గోదావరినదిలో కలుస్తుంది ఈ ప్రదేశంలో బయల్పడిన శాతవాహన స్థలాలెన 
పెద్దబొంకూరు, ధూళికట్టలకు, ఇనుపయుగానికి చెందిన కదంబాపూర్‌కు దగ్గరగా 


స ర్‌ 
ఉండటంతో చారిత్రకంగా కోటిలింగాల గ్రామం ప్రత్యేకతను సంతరించుకుంది కరీంనగ 


జిల్లా ఇనుప 
ఈ ఇనుపయుగపు సమాధుల స్థలాలకు ప్రసిద్ధ 


స గంలో దొరికిన 
1978లో గాల గ్రా కు వ్వవసాయ పనుల్లో భౌ J 
కోటలింగాల గ్రామ రైతులకు బ్య ys స్థ ష వస్తు 


ముందుగా ఎస్‌ నరహరి అనే వ్యక్తి సేకరిం త్రో మొదటిసారిగా ఈ 
2 జ స లై చటం 
ధనశాఖకు చెందిన పివి పరబ్రహ్మశాస్రికి అందిం జులపేర్లు మొదటిసారిగా 


ప్రద వెలుగులోక వచ్చాయి ఈ ప్రాంతాన్నేలిన చాలామంది జ్ర రమ్యత 
నౌ a టొ 
శ ల ద్వారానే తెలిశాయి మరిన్ని వివరాలు తెలుసుకోవ le తవ్వకాలను 


శే ల దొరికినచోట వివి కృష్ణశాస్త్రి ఆధ్వర్యంలో పురావస్తుశా 
వంది వంద ఎకరాల స్థలంలో ఉన్న 30 అడుగుల ౨ 
లు దొరికాయి థి 
చారిత్రక ఆధారాలను బట్లి చూస్తే కోటలింగాల, మగధ, pa సాయ 
న చారిత్రక స్థలాల సరసన చేరుతుంది ఇక్కడ నాలుగు కట మధ్యయుగం 
షుల్రశ్రో చుటూ వ మటికోట ఉంది చారిత్రక త్రాలియుగంనాటి $ సం 
బై ట్‌ 


ల్‌ పేరు కలి 
న్‌ ర లింగొల అనిపేరు 
కట్టక ౦లొ ఉన్న లింగం మూలంగా ఈ ప్రదేశానికి కోటిలిం 


షా ఈ దిబ్బను కోటగడ్డ అనే పిలుస్తున్నారు 


ఖౌన్‌ద్రాక్‌ 9 


కోటలింగాల్లో దొరికిన నాణేల వివరాలు 


ప డినాయి 
1 నొక్కుడు గురులుగల నాణేలు వెండి, రాగి లోహాలో పోత పోయబ 


2 లిపిలేని నాణేలు సీసము, పోటీను రాగి, ఇతడితో పోతపోయబడినాయి 


8 శాతవాహన ముందరి కాలానికి చెందిన లిపిగల నాణేలు 


త్రడిలో 
ఎ) గోబధ నాణేలపై రజో గోబధస అన్న లిపితో, సీసము, రాగి, ఇత్త 
పోతపోయబడినాయి 


డినాయి 
బి) నరన నాణేలపై సిరినరనస అన్న లిపితో సీసము, రాగితో పోతపోయబ 


ఇత్తడితో 
సి) కంవాయ నాణేలపై కంవాయ సిరిస అన్న లిపితో సీసము, రాగి 
పోతపోయబడినాయి 


డినాయి 
డి) సిరివాయ నాణేలపై సిరివాయస అన్న లిపితో సీసము, రాగితో పోతపోయబ 
ఇ) సమగోప్పని నొణేలపై రణ్లో 


త్రో 
బ్ర 
సమగోపన అన్న లిపితో సీసము ప్రోటీను, రాగిలోహో 
పోతపోయబడినాయి 


4 శాతవాహనుల లిపిగల నాణేలు 
ఎ) ఛిముక శౌతవాహనుని రాగి 


అనీ 

* ఇతడి, పోటీను నాణేలపై రణోసిరి ఛిముక 

ఉంది స్ట 
థీ 

బీ) మొదటి శాతకర్ణి ప్రోట్రీన్స, సీసమ్స, ఇతడి, రాగి నాణేలపై రణోసిరిశతకనిస 

లిపి ఉంది 


పై సిరిశతస అన్న లిపి ఉంది స్త 
డి) రెండోశాతక్టి పోటీన్స, క సీసము, రాగి, ఇతడి నాణేలపై రథో సిరి శతకనిస లో 
లిపి ముద్రించబడి ఉంది 


ఇ వాసిష్టపుత్ర పలవన రౌగినాశ్రేలస 


ప్‌ రణోసిరి పులుమావిస అన్న లిపి ఉంది 
ర్‌ హ్‌ లిపిగల నాణ్గేల్వు 


వి 'మహాత్రలక్షర్రస్య అనీ, 
ర్‌ం 

బి మహాసేనాపతి సీస నా నాణేలపై మహా సేనా సగమనశతస్త అనీ 
సి సెబకుని రాగి నాణేలపై ఇ 

డోసా కస అనే లక్షా ఉన్నాయి థల 
6 రెండోసారి ముద్రించబడిన నా నాణ్రేల్స కళళు నొ 
వలీ మరిం... ఎమగ్మోో, కంవాయల రాగి, సీసపు 


కరీంనగర్‌ ఖాన్‌దాన్‌ స 


నాణే 


కోటలింగాల్లో 

గ దొరి 

ఎక్కువగా పన్నారు, oe నాణేల్లో పోటీను, సీసము, ఇత్తడి నాణేలు 

నాజేలు మాత్రం పీసష ప్రాంతంలోని ఇతర సలాల దగ పరాగ నార 
త్రం సీసపునాణేలే. స్థలాల దగ్గర దొరికిన తొలితరం రాజుల 


పోత్రస్రోయ గానున్న నొక్కుడు గుర్తు తూ. 
ర్తులు గ 
బడి ఇక్కడ చలామణిలోకి వచ్చాయని మ స్ట 
ప: 


కోటలిం 
గుండ్రటి ప నాణేల్లో చాలా వరకు చద 
ప నాణేలు కూడా సం రంగానో, దీర్ధచదరంగానో ఉన్నా కొన్ని. 
సంద రైనా, కొన్నిసార్లు ఒకేరకం. అచ్చుగుద్దటం, పోతపోయటంలాంటి పద్ధతిలో నాణేలు 
[22] = స 
దర్భాలు కూడా ఉన్నాయి ౦ నాణేలపై తరువాతి రాజులు తమ గుర్తులను నొక్కిన 


నావ్లేల 
లపైగల గుర్తులు 
ముద్రించబడిన 


కోటలిం 
గా ల 

ల నాణేలపై అనేక రకాల గుర్తులున్నాయి. ఇక్కడి నుంచి 
శ అప్పటికే 


అన్నిరక్రాల నాణేలపై 
ఇల శం fee oe కంచె, మధ్యలో చెట్టు గుర్తుంది. బహు 
యజ దవచ్చు. ఒక్ష య పొందిన బౌద్ధమత ప్రాముఖ్యతను ఈ గుర్తు 
(పైరాదర నాణేలపై రన తప్ప మిగిలిన శాతవాహనుల ముందరి కాలానికి చెందిన . 
పల్‌ లేవ, అలా మ. బాణం గుర్తులున్నాయి. శాతవాహనరాజుల నాణేలపై ఈ 
నశ రసు న ba అన్ని రకాల నాణేలమీద ప్రత్యేకంగాను, మిగతా వారీ. 
పైన మాత్రమే శ్రీవత్స వ వ త్రిరత్న చిహ్నాలు ముద్రించబడినాయి. చిముకుని 
హ్నముంది. 
లిపిలేని (2106 గుర్తు 
లేకపోవటం గమనించదగ్గ 
లేదు. మహాతలవరల 
ముద్రించబిడినాయి. 


సా 
. శౌత్రక్రర్ణి స్యా haa ఆంధ్రజనపద నాణేల పైననున్న 
ఇట అలన వ Je da ne నాణేలపై 
పైన గుర్రం lps వద్ద దొరికిన నాణేలపె అ్డగుర్తు కూదొ 
ఘు కసి రన క ౌ 
స వి క్‌ అ శాతకరి 0 A 
షయాలప్టై చర రి నాణేలపైన సింహం గుర్తులు 
రి 
క్రో చ్చ 
0 అవ 
షి అ ల్‌ దొరికిన నాణేలు ఆంధ్రదేశపు చారిత్రక 
టి సారిగ షయాలను అందించాయి. ఇంతకుముం 
, ఇంతకుముందు అసలు వారి ఉనికే తెలి 


శక్షన్ణ 

దొ 

క్ల రకట్రం ఆశర్శకర 

కన్యా శ్చర్యకరమైన విషయం. 


71 


శ్రాలియుగపు చరిత్రకు 
దు చెప్పుకొన్నట్లుగొనే: 
యని రాజుల నాణేలు 


కోటలింగాల వద్ద నొక్కుడు గుర్తులుగల నాణేలు దొరకటంతో అవి లిపిగల 
నాణేలకంటే ముందు నుంచే ఇక్కడ చలామణిలో ఉండేవనీ, అందువల కోటలింగాల 
చాలా పురాతనమైన స్థలమనీ చెప్పటానికి వీలు చిక్కింది 


ఆంధ్రప్రాంతంలోనూ, దేశంలోని ఇతర ప్రాంతాలోనూ దొరికినట్లుగానే ఇక్కడ 
దొరికిన లిపిలేని నాణేలు, నొక్కుడు గురులుగల నాణేలతోపాటుగానే ముద్రించబడినాయని 
కూడ తెలుసుంది అయితే సింగవరంలో దొరికిన ఆంధ్రజనపద నాణేలు కోటలింగాలతో 
సహా ఏ ఇతర ఆంధ్రప్రాంత స్థలాలనుంచీ దొరకనందున అవి రాచరికపు తొలితరం 
నాణేల కంటే ముందుకాలానికి చెందుతాయన్న విషయాన్ని తెలియజేసున్నాయి వాటిమీద 
ఏరకమెన రాతలేనందువల్ల వాటిని ఏ రాజు ముద్రించాడో కూడ చెప్పటం కష్టమే 


కొంతమంది రాజుల వంశ వివరాలు లేనప్పటికీ, కొన్ని నాణేల పైన ఆయా 
రాజులపేర్లు ముద్రించబడి ఉండటం వల అవి ఎవరి నాణేలో చెప్పటం సులువెంది 
అశోకుని తరువాత, శాతవాహనులకంటే ముందరి కాలానికి చెందిన కొంతమంది స్థానిక 
రాజులు ఆంధ్రప్రాంతాన్ని పాలించారేతప్ప, మౌర్యుల తరువాత వెంటనే శాతవాహనులు 
పాలించారనటానికి ఆధారాలు దొరకలేదు ఈ స్థానిక రాజులు మొదట్లో లిపిలేని నాణేలను, 
తరువాత లిపిగల నాణేలను విడుదల చేశారు 'కోటలింగాల్లో లిపిగల నాణేలను విడుదల 
చేసిన మొదటి స్థానిక రాజు గోభదుడు ఈ రాజు విడుదల చేసిన నాణేల బొమ్మ 
భాగంలోనున్న అక్షరాలు ఆ నాణేలు ఎంతో పురాతనమైనవని తెలియజేసున్నాయి నాణేల 
బొరుసు భాగం మాత్రం ఖాళీగా ఉంది 


దీన్ని బట్టి ఒకేవైపు గురులున్న నాణేలు, రెండువైపులా గుర్తులున్న నాణేల కంటె 
ముందు కాలానికి చెందుతాయని చెప్పొచ్చు గోభదుని తరువాత ఈ ప్రాంతాన్ని నరన 
అనే స్థానిక రాజు ఏలాడు ఇతడు కూడా బహుశ గోభదుని వంశానికే చెంది ఉండవచ్చు 
ఇతని తరువాత కంవాయ, సిరివాయరాజులు వరుసగా పాలించారు శాతవాహనుల చేతికి 
పోకమునుపు ఈ ప్రాంతాన్నేలిన చివరి స్థానికరాజు సమగోపుడు ఇక్కడ అనేకరకాలైన 
ఇతని నాణేలు దొరకటంవల్ల ఇతడు చాలా కాలంపాటు ఈ ప్రాంతాన్ని పాలించాడని 
చెప్పొచ్చు. పెద్దబంకూరు, ధూళికట్టల వద్ద కూడ ఇతని నాణేలు దొరికాయి సమగోపుని 
తరువాత శాతవాహనుల్లో మొదటితరానికి చెందిన ఛిముక శాతవాహనుడు ఈ ప్రాంతానికి 
రాజైనాడు ఇతని నాణేలకు, సమగోపుని కొలువులో ఒక ప్రముఖ ఉద్యోగి అయి 
ఉండవచ్చనే అభిప్రాయం కూడా ఉంది పురాణాల్లో శాతవాహనులను ఆంధ్ర భృత్యులని 
పేర్మొనటంవల్ల ఈ అభిప్రాయం నిజమేననిపిస్తుంది శాతవాహనులను ఆంధ్రజాతీయులని 
కూడా పేర్మొనటంవల్ల వారు స్థానిక తెగల్లో ఒక తెగకు చెందినవారేనేమోననిపిస్తుంది 


కరీంనగర్‌ ఖాన్‌దాన్‌ 72 


అందుచేత శాతవాహనులు సమగోపుని దగ్గర మంచి హోదాలోనున్న రాజోద్యోగులుగా 
ఉండేవారని ఖచ్చితంగా చెప్పొచ్చు 


మౌర్యుల తరువాత శాతవాహనుల ముందరికాలానికి చెందిన నాణేలు, శాసనాలవల 
కొన్ని విషయాలు తేటతెలమైనాయి మౌర్యుల తరువాత ఆంధ్రజనపదాన్ని కొందరు స్థానిక 
నేతలు ఏలారనేది నిజం క్రీపూ 2వ శతాబ్దికి చెందిన కోస్తాంధ్రలోని భట్టిప్రోలు, వడ్డమాను 
శాసనాలు, నాణేలో కువీరక, నోమక సెబక రాజుల గురించి ఉంది తే 
తెలంగాణాలోని కోటలింగాల నాణేలపెన గోభద నరన, కంవాయ, సిరివాయ, 
సమగోపులనే రాజుల పేరున్నాయి సిరిమక, సిరికామ, రాణోహయసనక అనే రాజుల 
నాణేలు కూడా నా పరిశోధనలో వెలుగు చూశాయి వీటన్నిటినిబట్టి చూసే ఇక్కడ చాలా 
మంది స్థానిక రాజులుందేవారని, వారు వివిధ రకాల నాణేలను విడుదల చేశారని 
తెలుస్తుంది అంతేకాక, మెగస్తనీసు (క్రీ పూ 8వ శతాబ్ది) అస్మక, మూలక జనపదాల్లో 
చుట్టూ కోటగోడలున్న 80 నగరాలున్నాయని పేర్కొనటం వల్ల కూడ, ఆంధ్రలో 
అంతకుముందే అంటే (క్రీపూ 6వ శతాబ్దానికే జనపదాలున్నట్లుగా అంచనా వేయొచ్చు 


మళ్లీ విషయానికొసే ఛిముకుడు శాతవాహన సామ్రాజ్యానికి మూల పురుషుడనీ, 
అతడు కోటలింగాల నుంచే పాలన సాగించి, రాజ్యాన్ని విసరించాడని చెప్పొచ్చు. 1830 
నుంచి ఆంధ్రప్రాంతం నుంచి నాణేలు బయల్పడుతున్నా కోటలింగాల్లో తప్ప ఛిముక 
శాతవాహన నాణేలు ధూళికట్ట, పెద్దబంకూరుల్లోనే కాక మరెక్కడా దొరక్కపోవటం 
గమనించాల్సిన విషయం వివిధ పురాణాల్లో ఇతని పేరు సిముక, సింధుక, శిశుక, 
ఛిస్మక అని వివిధ రకాలుగా పేర్కొనబడింది ఛిముకుని తరువాత కాలపు నానేఘాట్‌ 
శాసనంలో మాత్రం శాతవాహన కులానికి చెందిన రాజో శాతవాహన అని ఉంది 


కౌశికీపుత్ర శాతకర్ణి నాణేలపెనా కూడా కోఛికీపుత్ర అని వుండటంవల 'ఛికు 
బదులు 'సి, 'సికు బదులు ఛి అని కూడా నాణేలపై ముద్రించినట్లు తెలుస్తుంది 
పురాణాలో ఎక్కడా ఛిముకునిపేరుగానీ, శాతవాహన సామ్రాజ్య స్థాపకునిపే రుగానీ 
లేకపోవడం విడ్డూరం కోటలింగాల్లో విడుదలచేసిన శాతవాహన ముందరి రాజులు 
నాణేలపై వారి పేరను ముద్రించినటుగానే, ఛిముకుడు కూడ నాణేలపై తన పేరును 
నాణేలపై ముద్రించుకొన్నాడు నాణేలన్నిటిపెన ముందుగా రాజుపేరు, తరువాత వంశంపేరు 
ముద్రించబడిందని అతని నాణేలపెనున్న రాజో సిరిచిముక సాతవాహన' అన్న లిపిని 
బట్టి చెప్పవచ్చు కేవలం ఆయన పేరు మాత్రమే ఉన్న నాణేలను కొద్ది కాలమే విడుదల 
చేసిన ఛిముకుడు, క్రమంగా తన రాజ్యపరిధిని విసరించినపుడు, సిరిశాతవాహన, రాణోసిరి 
శాతవాహన, రాణోసిరి సధవాహన అన్న నాణేలను విడుదల చేశాడు ఈ రకం నాణేలు 


కరీంనగర్‌ ఖాన్‌దాన్‌ 73 


కోటలింగాలోనేకాక ధూళికట్ట, పెద్దబంకూరు, కొండాపూరు, ఇంకా మహారాష్ట్రలోని కొన్ని 
ప్రాంతాలో కూడా లభించాయి ఏ పురాణంలోనూ ఒక్క రాజును కూడా శాతవాహన 
అని పేర్కొనపోవటంవల రాణోశాతవావాన అన్నీ లిపిగల నాణేలు ఖచ్చితంగా 
ఛిముకునివేనని చెప్పటానికి వీలు దొరికింది పురాణాలోని వంశావళి ప్రకారం ఛిముకుని 
తరువాత అతని సోదరుడెన కృష్ణుడు 18 సం॥లపాటు పాలించాడని ఉన్నా కోటలింగాల్లో 
అతని నాణేలు ఒక్కటి కూడా దొరకలేదు 


కృష్ణుని వారసుడెన మొదటి శాతకర్ణి ప్రజారంజకమెన పాలననందించి బహుళ 
ప్రజాదరణ పొందిన రాజుగా గురింపు పొందాడు అంతటి ప్రజాదరణ పొందిన 
రాజుగాబట్టే, తరువాతి రాజులు తమ పేరకు చివర అతనిపేరును, తగిలించుకొన్నారు 
గౌతమీపుత్ర శాతకర్ణి, స్మంధశాతకర్ణి, విజయశాతకర్ణి, గౌతమీపుత్ర యజ్ఞ శాతకర్ణిలను 
ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఈ సందర్భంగా మనం గురుంచుకోవాల్సిన 
విషయమొకటుంది అదేమంటే, ఛిముకుని తరువాత, అతను పిలుచుకొన్నట్లు వ రాజు 
కూడా తమ పేరు చివరన శాతవాహన అనిగానీ సదవాహన అనిగానీ నాణేలపై 
ముద్రించుకోకపోవటం శాతకర్ణి తరువాత రాజు సతలేక సతిసిరి ఈయన తరువాతి 
రాజు రెందో శాతకర్ణి మొదటి, రెండో శాతకర్ణి నాణేలను గుర్తించటం కొంచెం శ్రమతో 
కూడుకొన్నపనే రెండో శాతకర్ణి తరువాత ఏలుబడిలోకొచ్చిన శాతవాహనరాజులు 
కోటలింగాల, ధూళికట్ట, పెద్దబంకూరు ప్రాంతంనుంచి మరో ప్రాంతానికి వెళ్ళినటు, వారిలో 
కొంతమంది రాజులు మెదక్‌జిల్లా కొండాపూర్‌ నుంచి పాలించినట్లు తెలుస్తుంది 


ఇక వీరి తరువాత కోటలింగాల ప్రాంతాన్నేలిన వారిలో మహాతలవర, 
మహాసేనాప్ర, సేబ(వ)క బిరుదులు పొందిన వారు ముఖ్యులు గౌతమీపుత్రశాతకర్ణి 
వరన వాసిష్టీపుత్ర పులుమావి మళీ కోటలింగాల, కొండాపూరులను తన అధీనంలోకి 
తెచ్చుకొన్నట్లు అక్కడ ఎక్కువ సంఖ్యలో దొరికిన అతని నాణేలను బట్టి చెప్పవచ్చు 
వాసిష్టీ పుతపులుమావి తరువాత, కోటలింగాల ప్రాంతం నుంచి శాతవాహనులు పూర్తిగా 
తప్పుకొన్నారు 


కోటలింగాల నాణేలు బయటపడటంతో శాసనాలు, పురాణాలో వేరువేరుగా 
పేర్కొనబడిన శాతవాహనాంధ్రుల చరిత్రలో నున్న అస్పష్టతలు తొలగిపోయాయి ఈ నాణేలు 
చరిత్ర గత్తిలో ఏర్పడ్డ ఖాళీలను పూరించడమే కాక, ఇంతవరకూ వెలుగుచూడని 
శాతవాహనులకంటె ముందు తెలంగాణాను పాలించిన రాజుల వివరాలను శాతవాహన 
సామ్రాజ్యానికి పునాదివేసిన రాజును, అటుతరువాత సామ్రాజ్య విస్తరణలో చివరి మౌర్య, 
కుషాణలపాలనలోనున్న ఉతరాదిలోకూడ గురింపుతెచ్చుకొన్న వివరాలను కూడ అందించి 
తెలుగునేల చరిత్రను పునర్నిర్మించటానికి సాయపడినాయి 
కరీంనగర్‌ ఖాన్‌దాన్‌ 74 


రిఫరెన్సులు 


1. పి.వి. పరబ్రహ్మశాస్త్రి 'అన్‌నోన్‌ కాయిన్స్‌ ఆఫ్‌ శాతవాహనాస్‌ అండ్‌ దెయికో 
ప్రిడిసెస్సర్స్‌, న్యూమిస్మెటిక్‌ డైజెస్ట్‌ నం. 2, 1978, పే. 10-21. 


2. డి. రాజారెడ్డి, పి. సూర్యనారాయణరెడ్డి, “కోటలింగాల కాయినేజ్‌ ఆఫ్‌ 
శాతవాహనాస్‌ అండ్‌ అదర్‌ లోకల్‌ రూలర్స్‌ ఎ ప్రొఫైల్‌,” న్యూమిస్మెటిక్‌ సొసైటీ ఆఫ్‌ 
హైదరాబాద్‌, హైదరాబాద్‌, 1987 


3. డి. రాజారెడ్డి, “ప్రి శాతవాహన కాయినేజ్‌ ఆఫ్‌ ఆంధ్ర ప్రెసిడెన్షియల్‌ అడ్రస్‌, 
81వ యాన్యువల్‌ కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ పొస్టరీ కాంగ్రెస్‌, కడప, 2007, జనవరి 
6, 7 తేదీలు. 


ర నవనవ మడమ నా 
కరీంనగర్‌ ఖాన్‌దాన్‌ 75 


మధ్యయుగంలో 
అగి 9 
వ్యవసాయాబివృద్ది ప్రజల ఆర్థిక స్థితి 
డా॥ ఎస్‌ జైకిషన్‌ 


భారతదేశం పల్లెలో నివసిసుంది మన దేశంలో సూటికి 70% (ప్రజానీకానికి 
జీవనాధారం వ్యవసాయమే “భారతదేశం వ్యవసాయక దేశం” “వ్యవసాయం దేశానికి 
వెన్నెముక” మొదలెన మాటలు మనదేశ వ్యవసాయ విశేషాలను చెప్పకనే చెబుతాయి 
మనదేశ స్వాతంత్రానంతరం వ్యవసాయ అభివృద్ధికి విశేషమైన కృషి జరిగింది సస్యవిప్లవం 
సాధించి మనం ఆహార ధాన్యాల ఉత్పతిలో స్వయం సమృద్ధి సాధించుకున్నాం ఇది 
ఎంతో గర్వించదగిన విషయం అందుకై కృషి చేసిన మన శాస్త్రజ్ఞులు, సాంకేతిక విజ్ఞులు, 
రాజకీయ వేత్తల దూరదృష్టి ప్రధానమైంది ఈ విషయంలో ప్రధాన భాగస్వాములు మన 
రైతాంగం 


వ్యవసాయం చాలా ్రాచీనమెన మరియు ప్రాముఖ్యమెన అతి పెద్ద పరిశ్రమ 
దీని ద్వారా మన ప్రాథమిక అవసరాలైన తిండి, గుడ్డలే కాకుండా ప్రజల జీవనాధారమైన 
వృత్తిగా నిలచి నిరుద్యోగులకు భృతి కలిగిస్తుంది పారిశ్రామిక రంగానికి ప్రాణాధారమెనది 


నా వ్యాసంలో మధ్యయుగంలో అంటే కాకతీయుల కాలం నుండి కుతుబ్‌ షాహీల 
కాలం వరకు కరీంనగర్‌ జిల్లాలో నిర్మించబడిన చెరువులు మరియు ఆయా రాజులు 
చేసిన వ్యవసాయాభివృద్ధి, చెరువులు వాటి నిర్వహణ, భూమిశిస్తు విధానం గూర్చి 
రంవరలీరాను? నా “వ్యాసానికి వివిధ శాసనాలు, కెఫియతులు, ఫర్మానాలు ఇతర 
ప్రాధమిక ఆధారాలతో పాటు ద్వితీయ స్థాయి (56002620 501౯065) గ్రంథాల కే 
ఆధారపడి వ్రాశాను ఈ విషయంపై ప్రసంగించడానికి పూనుకోవడం నేను చేసిన 
సాహసం ఎందుచేతనంటే మన జిల్లాలో లెక్కకు మిన్నగా ఉన్న చెరువులు, తటాకాలు 
చాలా వరకు వందల సంవత్సరాలకు పైబడి ఉపయోగంలో ఉన్నవే వాటన్నింటిని గూర్చి 
వివరించడం ఇక్కడ అసాధ్యమైన పని అందుకే కొంత సంక్షిప్తంగానే వివరించదలిచాను 
ప్రధానంగా కుతుబ్‌ షాహీల కాలం నాటి వ్యవసాయ విధానం పన్నుల విధానంపె ప్రత్యేక 
దృష్టితో ఈ వ్యాసం రాశాను 

మన జిల్లాలో వ్యవసాయాభివృద్ధి ఎక్కువగా స్వాతంత్రానంతరమే జరిగింది త 
పూర్వం వ్యవసాయానికి ప్రాథమిక ఆధారమెన నీటి వనరులకు చెరువులు నీటి కాల్వల పె 
ఆధారపడడం జరిగేది అంతేకాకుండా బావుల క్రింద వ్యవసాయం చాలా తక్కువగానే 
అని చెప్పవచ్చు. ప్రాలీన కాలంలో బావుల క్రింద ఎక్కువగా తోటలు విస్తరించి ఉండేవి 


కరీంనగర్‌ ఖాన్‌దాన్‌ 76 


విద్యుచ్చక్తి వినియోగంలోకి వచ్చిన తరువాత మన జిలాలో బావుల క్రింద వ్యవసాయం 
చాలా విస్తరించింది 


కరీంనగర్‌ జిలా భౌగోళిక విస్తీర్ణము 1 189 417 చ హెక్టారు! ఇందులో దాదాపు 
50% పైగా భూమి సాగు చేయబడుతుంది మొదటి పంచవర్ష ప్రణాళిక కాలం వరకు 
30% నేల మాత్రమే సాగుచేయబడింది అంటే గత 50 సం॥ల కాలంలలో 20% 
పైగా నేలను సాగులోకి తేవడం జరిగింది అంటే దాదాపు 2 లక్షల చ హెక్టార భూమి 
సాగులోకి తేబడింది ఇదంతా శ్రీరాంసాగర్‌ దిగువ మానేరు ఆనకట్టల నిర్మాణంతో 
సాధ్యమైంది చెరువుల క్రింద సాగుచేయబడే నేల లక్ష చ హెక్టార్లకు పెబడి ఉంది ప్రస్తుతం 
జిల్లాలలో 7846 చిన్నా పెద్ద తటాకాలు విస్తరించి ఉన్నాయి వీటిలో చాలావరకు 
మధ్యయుగంలో నిర్మించబడినవే అవి నేటికి సమర్ధవంతంగా నిర్వహించబడటమే కాకుండా 
ప్రస్తుత కాలంలలో శ్రీరాంసాగర్‌ నీటిని నిల్వ చేయడానికి 311040౧8 reservior గా 
ఉపయోగంలోకి తేబడినాయి 


కరీంనగర్‌ జిల్లాలో అతి ప్రాచీన కాలం నుండి వ్యవసాయాభివృద్ధికి కృషి జరిగింది 
పశ్చిమ చాళుక్యులు, పూర్వ చాళుక్య రాజుల కాలం నుండి తటాకాల నిర్మాణం ఈ 
ప్రాంతంలో కనిపిస్తుంది ఓరుగల్లు రాజధానిగా ఆంధ్రదేశాన్ని పరిపాలించిన కాకతీయుల 
కలంలో వ్యవసాయాభివృద్ధికి విశేషమైన కృషి జరిగింది వాపీ, కూప తటాకాదుల నిర్మాణం 
(్రేష్టమైందిగాను సప్త సంతానాలలో ఒకటిగాను భావించడం జరిగింది ఈ విషయాన్ని 


కాకతీయుల కాలం నాటి నగునూరు శాసనంలో (కరీంనగర్‌ జిలా కలెక్టర్‌ బంగాలో) 
ఇలా ప్రసావించారు 


కం॥ తను పెంచిన సంతానముం దన 
కృతియుం సంతానంబు దను కట్టిల్లును 
వనమునుం జెబువును గుడియునుం 
జన వినుతములైన సప్త సంతానంబుల్‌ 


అందుచేత వ్యవసాయాభివృద్ధికి విశేషమైన తటాకాల నిర్మాణం జరిగింది 
కాకతీయుల కాలంలో అనేక పెద్ద పెద్ద జలాశయాలు నిర్మించినారు వాటిలో ప్రఖ్యాతమెనవి 
పాకాల, రామప్ప, లక్నవరం, పచ్చిసాగరం మొదలెన తటాకాలు నేటికి ఈ తటాకాల 
(క్రింద వ్యవసాయం సాగుతున్నది మన జిలాలోవారి కాలంలలో నిర్మించిన ప్రముఖ 
తటాకాలు శనిగరం చెరువు, గగ్రెపల్లిలోని పెద్ద చెరువు, కంచెర్లలోని గొరచెరువు, 
ఎల్లారెడ్డిపేటలోని సింగ సముద్రము, ధర్మపురిలోని అక్కపెలి చెరువు మరియు 
కమలాపూర్‌లోని పెద్ద చెలువు ఎన్నదగినవి నీటి కాలువల ద్వారా ఈ చెరువుల క్రింద 


హా tb 


వెయ్యి ఎకరాలకు తక్కువ కాకుండా భూమి సాగుచేయబడుచున్నది ఇవే కాకుండా మేడారం 
చెరువు చిత్తాపూర్‌ చెరువు, వెలులలోని నాగుల చెరువు మరియు సిరిపురం చెరువులు 
వీరి కాలం నాటివే జలాధారాలను ఏర్పరచటంలో చక్రవరులు వారి సామంతులు, ఉన్నత 
రాజోద్యోగులు ధర్మచింతన కల ధనికులు ఎక్కువ శ్రద్ధ కనపరిచినారు అడవుల్ని నరికించి 
సాగు భూమి విసీర్ణం పెంచినారు ఇందుకై అనేక కొత్త గ్రామాలను ఏర్పరచినారు 
పాడుపడిన గ్రామాలను పునరుద్ధరించినారు ఇట్టి ప్రజోపయోగ కార్యాలకు పూనుకున్న 
వారిని రాజులు వివిధ రకాల ప్రోత్సహించడం జరిగింది 


రెడ్డి, వెలమ రాజులు కూడా కాకతీయుల ననుసరించినారు వీరి కాలంలో కూడా 
అనేక తటాకాల నిర్మాణం జరిగింది కాని వాటి గూర్చి ఇచ్చట నిర్దిష్టంగా పేర్ళానుటలేదు 


గోల్కొండ కుతుబ్‌షాహీ సుల్తానులు వారి అధికారులు అనేక తటాకాలు, బావులు, 
కాలువలు త్రవ్వించినారు కొన్ని తటాకాల మరమ్మత్తులు చేసి గ్రామాల పున స్తాపితం 
చేసినారు (ఫ్రెంచ్‌ యాత్రికుడు ధివోనాట్‌ కుతుబ్‌షాహి సామ్రాజ్యాన్ని క్రీశ 1666 లో 
సందర్శించినాడు ఈతడు ఇక్కడి తటాక నిర్మాణములను చూసి ఇటు తెలిపాడు 

"The only way to Carry out irrigaion was tank canals in this region 
These were filled and flooded only by the monsoon rains The rain water 
Was reserved at natural slopes restricting with day embankment, built with 
One or two sluice for regular water release The irrigation tanks are infact 
suitable for sail conservation and restoration of irrigation and drinking water 

ల were varying in size from a pond filling the upper part of the small 

valley, to a vast lake covering hendreds of acres catchment area An 
embankment of earth and masonry or both construct the tank * 

కాకతీయుల కాలంనాటి శనిగరం చెరువు ఖిలమౌతుండగా కుతుబ్‌షాహి సులానులు 
దాని పోలు మతడి పునర్మిర్మాణం కావించి అభివృద్ధి చేసినారు అబ్బుల్లా కుతుబ్‌షా క్రీ శ 
1664 లలో ఎలగందుల సర్మార్‌లో ఉన్న సయ్యద్‌ ముజఫర్‌ సర్‌ఖెతాకు ఒక ఫర్మాణ 
హవల్టార్‌ మినావిబెక్‌ ద్వారా 540 హౌన్నులు ఇస్తూ ఈ మతడి నిర్మాణ ఖర్చుకు 
అనుమతినిచ్చినట్లు వేంకటపతి ఈ పోలు మత్తడి పునర్నిర్మాణం చేయడమే కాకుండా 
ఈ నరసింహ క్షేత్రంలో దేవ బ్రాహ్మణ వృత్తులు యధాతథంగా నడిచేటట్లు చేసినట్లు 
శనిగరం శాసనమందు తెలుపబడినది * 


క్రీశ 1618లో మెట్‌పల్లి తాలూకాలోని వెలుల్ల గ్రామమందు గల శ్రీనాగుల 
తటాకానికి తూము మరమ్మత్తులు చేయించినటు వెలుల్ల శాసనం ద్వారా తెలియుచున్నది 
ఈ శాసనమందు కుతుబ్‌షాహి రాజు పేరుగాని వారిని గూర్చి గాని తెలుపబడలేదు 


కరీంనగర్‌ ఖాన్‌దాన్‌ 78 


అబ్బుల్లా కుతుబ్‌షాహి పరిపాలనా కాలంలో ఇది జరిగింది. పద్మనాయక కులజుడైన జువ్వాడి 
దళపతి రాయుడు 'ముతాలిఖ్‌' వెల్లుల్ల శ్రీ నాగుల తటాకానికి తూము మరమ్మత్తు చేయించి 
ఈ చెరువు క్రింద ఉన్న దేవ బ్రాహ్మణ వృత్తి క్షేత్రాలు శాశ్వతంగా నడిపించినట్లు 
తెలుపబడినది*. ఇలాంటి చెరువుల, కాల్వల పునర్చిర్మాణాలెన్నింటినో కుతుబ్‌షాహి 
చక్రవర్తులు చేపట్టినారు. ఈ నీటి వనరుల మరమ్మత్తుల నిర్మాణాలే కాకుండా వాటి 
నిర్వహణ చూడటానికి, ఆయకట్టు భూములకు నీరందించడానికి వడ్దెరలకు, “నీఠటి కావలి” 
అనే ఉద్యోగులను నియమించి వారికి మిరాసి భూముల ఏర్పాటు “చేసినారు. కందుకూరు 
శాసనం ఈ విషయాన్ని ప్రస్తావించింది. కుతుబ్‌షాహి సుల్తానులు చెరువుల నిర్మాణం 
పట్ల ఎంత ఆసక్తి కనబరిచినారో అంతే ఆసక్తి వాటి నిర్వహణ పట్ల కనబరిచినారు. 
చెరువులు కాని కాలువలు కాని త్రవ్వించినప్పుడు ఆ చెరువు క్రింది సాగయ్యే భూములలో 
10వ వంతు భూమిని లేదా ఆ భూములలో సాగయ్యే ఫలసాయంలో 10వ వంతు 
ఫలసాయాన్ని కాని చెరువు నిర్మించినవారికి చెల్లుబడి అయ్యేటట్లు దానితో వారు 
పారంపర్యంగా ఆ చెరువు నిర్వాహణ మరమ్మత్తులు చేసేటట్లు నిర్ణయించబడింది. దీనినే 
దశబంధమాన్యమని వ్యవహరించేవారు. ఇది కాకతీయుల కాలం నుండి ఉన్నట్లు శాసనాల 
ద్వారా తెలియుచున్నది. 


కుతుబ్‌షాహి రాజుల కాలం నాటి శాసనాలు ఈ దశబంధం. గూర్చి 
ప్రస్తావించాయి. క్రీ.శ. 1560 లలో నల్లగొండ జిల్లాలోని పానగల్లు శాసనంలో ఉదయగిరి 
సముద్రం పునర్‌ నిర్మాణం కావించిన రహమతుల్ల ఈ దశబంధాన్ని కొనసాగించినట్లు 
తెలుపబడింది. గుంటూరు జిల్లా నర్సారావుపేట తాలూకాలోని ముక్తేశ్వర (గ్రామ శాసనంతో 
క్రీశ. 1678 అబ్బుల్‌ హసన్‌ తానిషా ఉద్యోగి అయిన తేజ్‌ఖాన్‌ ఖుదావంద్‌ అక్కడి 
చెరువును పునర్నిర్మించి దాని నిర్వహణ దశబంధ విధానంలో పునర్నిర్మించి దాని నిర్వహణ 
దశబంధ విధానంలో నిర్ణయించాడు. “శాసనంలో దశభాగం పుచ్చుకొని చెరువుకు 
మరమ్మత్తు” అని చెప్పబడింది.” అల్లూరి కైఫియత్తులలో అల్లూరి చెరువు పునర్నిర్మించిన 
పేజ్‌దార్‌ జమాత్‌ఖాన్‌ ప్రతి ఖండిక ఒక్కంటికి ఒక పేరు చొప్పున చెరువు కింద పొలాలలో 
పండిన ధాన్యం చెల్లించే ఏర్పాటు చేయబడింది. ఇట్లాంటి ఆసక్తికరమైన దశబంధ 
మాన్యాలు చాలా తటాకాల కాల్వల నిర్వహణలో ఉన్నట్లు తెలుస్తున్నది. ఆయా చెరువుల 
కింద పండిన 10 శాతం పంటని ప్రత్యేకంగా సేకరించి చెరువు నిర్వహణ, కాల్వల 
నిర్వహణ, పూడిక తీయడం, కట్ట ఎత్తు పెంచడం, మత్తడి మరమ్మత్తులు మొదలైనవి 
చేపట్టేవారు. చెరువు చివరి పొలాల వరకు నీరందేలా చూసే బాధ్యత ఈ నీరటి కావలికి 
ఉండేది. వర్షాకాలంలలో చెరువు నిండినప్పుడు కట్ట తెగకుండా కడు జాగ్రత్తగా 
రేయింబవళ్ళు ఈ చెరువుల వద్ద కావలి ఉండేవారు. కుతుబ్‌ షాహిల తరువాత ఈ 


కరీంనగర్‌ ఖాన్‌దాన్‌ 79 


దశబంధం రెతులకు పెద్ద ప్రతిబంధకంగానే మారిందనే విషయాన్ని చాటు పద్యమంజరిలలో 
ఒక పద్యం తెలుపుతుంది 


“వసుధేశుడు చెరువేయుట 
దశబంధము కొరకు గాక ధర్మము కొరకా” 


ఈ విధంగా ఈ దశబంధము రైతుల పాలిట శాపంగా మారిందని చెప్పవచ్చు. 


రెవెన్యూ పరిపాలనా నిర్వహణ 


"The agraraian System was a matter of duties rather than rights At 
its root lay the Conception that 1 was the duty of peasant to ull the soil 
and pay a share ther produce to the state So far as private rights clams 
were recognised they were subordinate so this fundamental obligation "అని 
“మోర్‌లాండ్‌ తన అగ్రేరియన్‌ సిస్టం ఇన్‌ మొఘల్‌ ఇండియాలో”** చెప్పినట్లు పంట 
పండించడము పన్ను చెల్లించడం అనేది రెతుల ప్రాథమిక బాధ్యతగా చెప్పబడింది రెతులకు 
పండిన పంటలో 1/4 వంతు మిగిలితే సరి కుతుబ్‌షాహీ సుల్తానులు ఈ ప్రాంతంలో 
ఉన్న సంప్రదాయాల్ని గౌరవించి ఆమోదించారు [11056 established customs లేదొ 
'బరాబస్త్‌' అమలు జరిగేది వీరి కాలంనాటి ప్రాముఖ్యమైన పరిపాలనా విభాగాలు సర్కార్‌ 


కరీంనగర్‌ జిల్లాలో రెండు సర్మార్‌లు రామగిరి మరియు ఎల్గందల, మలంగూర్‌, 
జగ్యాల్‌, హుజురాబాద్‌లు పర్గణాలు పర్గణాలన్ని రెవెన్యూ వసూలుకు గాను వేలం 
వేయబడేది "The Zamindars used to go for higher biddings and they used to 
collect the revenue through these own appointed subordinate officers who 
in turn collected revenue from the assigned tenants in the villages "*! వేలంలో 
పాల్గొని అధికారం పొందిన వారని ఇజారాదారు అనేవారు వీరినే దేశ్‌ముఖ్లని దేశ్‌పాండేలని 
పిలిచేవారు ఇజారాదార్లు పొందిన గ్రామాల్లో శిస్తు వసూలుకు పట్వారి, కరణీకులను 
నియమించుకునేవారు వీరు గ్రామంలోని భూమి వివరాలు, సాగు వివరాలు ట్రాసిపెట్టేవారు. 
వీరిపై ప్రభుత్వం నేరుగా తనిఖీ కూడా చేసేది మొజాలలో ఉండే కులకర్ణీలు లేదొ 
పర్గణాలోని దేసాయిలు ఫైసల్‌ పట్టీలు కిర్ట్‌, అవర్జాలు తనిఖీ చేసేవారు వీరిపెన పర్గణాలో 
ఉండే 'ఆమిలొలు పర్యవేక్షణ చేసేవారు వీరందరిపైన సర్మార్‌లో ఉండే దేశ కులకర్ణ్‌లు 
లేదా 'మునివారొలు ముఖ్య పర్యవేక్షణ చేసేవారు మొజాలోను, పర్గణాలోను వసూలైన 
పన్ను మొత్తాన్ని ఎప్పటికప్పుడు సర్కార్‌ ఖజానాలో జమచేసి రసీదులు పొందేవారు సర్మార్‌లో 
ప్రతిరోజు 0084 వ్రాయడం జరిగేది రామగిరి సర్మార్‌లో 1661 62 సం॥లో 
వ్రాయబడిన Recorded daly News Reports ఇందుకు ఉదాహరణంగా పేర్కొనవచ్చు. * 


కరీంనగర్‌ ఖాన్‌దాన్‌ 80 


భూమి శిస్తు వసూలులో కుతుబ్‌షాహి సుల్తానులు అనుసరించిన పన్ను గుత్తా 
పద్ధతి వల్ల (0026100 రైతుకు రాజుకు మధ్య జమీందార్లు, దేశ్‌ముఖ్‌లు, పాలెగాళ్ళు 
అనే ఒక దళారి వర్గం ఏర్పడింది. రైతులకు నేల మీద హక్కు చట్టరీత్యా గుర్తింపబడలేదు. 
అందువల్ల గుత్తాదార్లు రైతుల్ని దోచుకోవడం జరిగింది. (క్రీ.శ. 1656 రామగిరి సర్మార్‌ను 
మొఘల్‌ చక్రవర్తికి, అబ్బుల్లా కుతుబ్‌షా కూతురు వివాహ సందర్భంగా కట్నంగా ఇవ్వడం 
జరిగింది. కాని అబ్బుల్లా అల్లుడు జెరంగాజేబు కొడుకు జైల్లో మరణించగా ఈ సర్మార్‌ 
విషయమై ఇద్దరి మధ్య కొంత వివాదం జరిగినా చివరకు మొఘల్‌ల ఆధిపత్యమే 
గుర్తించబడింది. ఈ సర్మార్‌లలో మాత్రం మొఘల్‌ తరహా రెవెన్యూ విధానాన్ని 
ప్రవేశపెట్టినట్లు తెలుస్తుంది. దీని గురించి థివోనాట్‌ ఇలా అన్నాడు. "The province 
of Telangana is Worth above ten millions a year to the grear Mughul.” ఈ 
గుత్తా ఇజార పద్ధతిలోని లోపాలవల్ల రైతులు నానా బాధలకు గురికావడం వల్ల మాదన్న 
మహామంత్రి ఇజారా పద్ధతిని రద్దు చేసి శిస్తు వసూలుకు నేరుగా ప్రభుత్వోద్యోగులను 
నియమించారు. అంటే అబ్బుల్‌ హసన్‌ తానీషా కాలం నుండి నూతన రెవెన్యూ పద్దతి 
కొన్ని చోట్ల అమలులోనికి వచ్చింది. 


భూమి శిస్తు వసూలు సందర్భంలో పర్గణాది రెండు లేదా మూడు భాగాలుగానే 
విభజించేవారు. “కొండవీటి సీమ 3 వంట్లు చేసి జమీందార్లకు పంచి పెట్టిన ఎడల ఈ 
గ్రామం మసూరి వెంకన్న గారి వంటులో చేరింది." పర్గణాను రెండు లేదా మూడు 
వంట్లు పెట్టి “అమాని మామ్షియత్‌”లు నిర్భయించి నింత్‌లోని (గ్రామాలకు 
పునర్వ్యవస్థీకరించేవారు. తరచు కైఫియత్తుల్లో ఈ విషయం వ్రాయబడింది. 


రైతులు సంవత్సరంలో రెండుసార్లు శిస్తు చెల్లించేవారు కాని జమీందార్లు 
సంవత్సరంలో 3 సార్లు ఖజానాకు శిస్తు జమచేసేవారు. వార్షిక లెక్కల తనిఖీ సర్మార్‌లలో 
జరిగేది. దానినే 'జమాబంది” అని పిలిచేవారు. ఇజాదార్లందరూ వారి కరణీకుల్ని పంపించి 
వారి వారి గ్రామాల లెక్కల్ని తనిఖీ చేయించేవారు. ధాన్య రూపంలో ఉండే శిస్తును 
సర్మార్‌లోని ఖిలాదార్‌ల దగ్గర ఉండే మజుందార్‌లకు అప్పగించి నగదు మొత్తాన్ని ఖజానాలో 


జమకట్టి తగిన రశీదు పొందేవారు. అట్లా చెల్లించని జమీందార్లని కఠినంగా శిక్షించడం 
జరిగేది, 


ఇజారాదార్లు గ్రామాల్లోని రైతులపై నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించిన సందర్భాలలో 
ప్రభుత్వం వారిని తొలగించేది. అబుల్‌హసన్‌ కుతుబ్‌షా కాలంలలో ఇజారాదార్లు 
దురాగత్రాల్ని చాలా వరకు తగ్గించినారు. గ్రామాల్లో వ్యవసాయం అభివృద్ధి చేయబడింది. 
కొత్త తటాకాల నిర్మాణం చేసి నూతన గగ్రామాల్ని ఏర్పరిచినారు. కొత్తగా ఏర్పరచిన 
గామాలలోను పట్టణాలలోను 5 సం॥ల కాలానికి ఎలాంటి పన్నులు విధించకుండా 


sss ce Te he rm 
కరీంనగర్‌ ఖాన్‌దాన్‌ 81 


bala edt 
w రు Dum 
నహాయింపు నిచ్చినారు దీనినే 'దుంబాలి అని వ్యవహరించినా to the cultuvator 
క rder for BiVing up the government share of the a వెళ్ళిన గో 
0 
ae was a 'barbast' as established custom రైతులు వది తులకు 'బిల్‌నక్‌ 
ర్పరచిన సందర్భాలలో ఆ గ్రామ రె శిసు నిజ 
త్యేక కారణాల వల్ల వారికి అతి తక్కువ న్‌ా న్‌్‌ 
లంలో రైతు పంటలో భాగం ల దర్భా 
అని లేదా విభాగ్గాన్సిక్రి ఇంత ధాన్యం శిస్తు అని చెల్లించేవారు కొన్ని ప్ర క్‌ న 
వారసత్వపు హక్షుల్ని ప్రక్రట్రించ్చి పన్ను మి క 
పట్టణాలను ఏర్చరచ్చిన్వ (626) వరక సుంకాలు రద్దు sis 
క్రింది భూములు, తోటలు, ఖం అతుల్‌ 
మహమ్మద్‌ అఫ్రీ సయ్యద్‌కు వారసత్వపు ఆస్తిగా క్రీ శ్ర 1612 లో మహమ్మ 
ఒక ఫర్థాణ ద్వారా ప్రకటించాడ్తు 15 
క 
నీషా ఒక్ర ఫర్గణా ద్వారా కర్ణాట 


రాజ్యలో 
క్రీశ 168 మాలీ 
చంది" పర్ణణ్యాత్ర్య శ్ర ఈమరపలేశర స్వాప్పి వారి కప మం పరో 
50 కుచ్చెల జ్యూ గానం ఇసూ ఆ దేవాలయ సమీపంలోనే “మల్లేశ్వర స్వా ఖర్చులో 
గౌమాన్ని ఏర్చర్వరదానిక్రి మం ఆ భూమి శిస్తు దేవాలయ నిర్వహణ 

వ్వడం జరిగన 16 


“ఐనాపూర్‌ (గ్రామంలోని చెరువు 


4 లలో అబుల్‌హస్స్పన్స్‌ శ్రా 


కరువు కొటకాల్ప, కామం స 
బిల్‌మక్రా ప్ర 


ప్రాంక్‌ 
౦భవించిన సందర్భాలలో ఆయా 
“ఆవర్ధాత్సే తఖ్రావ్రి* wu 


లన్ని 
మాఫి, నష్టం మొదలెన ఖో శమీ 

౧౯ వాసి పెటడం జరిగేది దీని ద్వారా నష్టం ఎ 
ఉందో అ్వ్య్బూ వేయడం జరిగే ట్‌ 


ప్రే 
పర్యజ 
మీరా ఉండే ద్వ్వ్య మిరాద్రార్లన్సి గుర్తించినారు. వారికి పొ లో 
అభుత్వాధికా్య్య్ట చేస్టే ఉచిత స XY ల్లో 
ప్రభుత్వ ఉద్యోగ కు 


గొలు 'మన్‌మైన్ల: 
భూవిస్టై పన్న మిన్వ 


ర 
(Profi కొకుండా గ్రప్రద్రారి (Toll సో 
య 
అనువు ona yy tn the Villages) మొదలైన పన్ను! 


పన్నుల భారం అధిక క 


రో 
ల 
ఎంటల్సు బా పండటం వల్ల వస్తున 


sa చౌకగానే ఉండేవి 
seg మినహా ne స్వయం సమృద్ధిగా ఉండేవి ఈ 
వగా ఉండటం వ జబర్‌ య రాం తరుభు ఎద్దడి 
స కాలంలో ల ంగళ్ళలో వస్తువులు చాలా sans 
సరుకుల ధరలు వ. మొఘల్‌ సామ్రాజ్యంలో bi i న 
సేర్లు నెలలో బియ్యం రూపా స్తే ఎంత చౌకగా దొరికేవో తెలుస్తుంది కశ య 
స. నువ్వుల నూనె 11 య. 35 సేర్లు గోధుమలు 86 స en 
న అంటే రెతు సర్లు, పంచదార 15 సేర్లు పెసరుపప jy అ న 
న మ సంతో sing: 
తాయనిపిస్తుంది. '” షాలతోనే సాగేదని చెప్పడానికి ఈ 


పార్ట ౪ 
ద సూచికలు : 
i ' 
* ALD 
* istrict Ga 
2 1974081 2660665 - Karimnagar, Government of A. Publication 
' కరీంనగర్‌ | 
జిలా శాస 
/ = శాసనాలు : 
i AD నగునూరు పు. 71 * S.No. 25, కాకతీయ రుద్రదేవుని శాసనం 1171 
AL Dj; _ : 
. 1974, 282 azerters - Karimnagar, Government of A.D. Publication 
"Indian 
Travell 
B ells of Th S 
(| 0011, Page-134 60006 and Career English Translation S.N. sen 
న. కక : 
నగర్‌ జిల్లా శాసనా ప 
కుతుబ్‌షాప్టి లు : పు.126, 127. 
సుల్తాను Aan క్ష 
(| 246 ల చరిత్ర-సంస్కృతి సనాతన శి” 245, 
న శక 
గోత్ర లు: పుట : 119, 120. 
న చరిత్ర య 
fas త్ర సంస్కృతి శాసనాలు, బి.ఎన్‌. శౌదీ పుట:252 
9 జి ౯1 
స ల్లా కైఫియత్తలు, మూడవ సంపుటము : 1988, పుట: 120 
1 పద్యమ 5 
re మంజరి, రెండవ భాగము (పునర్ముదణ గ్రంథం) ట:312 
లాం 
nu డ్‌ గ్రంథం అగ్రేరియన్‌ సిస్టమ్‌ ఇన్‌ ముఘల్‌ ఇండియ”! పుట:12 
rland P 239 & గోల్మొండ ఖే లబ్‌ 


టి 
Ak 
గా bar to Aurangazeb bY Mo: 
దాన్‌ 
83 


12 
13 


14 
15 
16 
17 


బిఎన్‌ శాస్తి గారి గోల్మొండ చరిత్ర సంస్కృతి శాసనాలు పుస్తకంలో 
చెప్పబడింది పు 81 


Yusuf Hussain Tr Eng ‘Selected Waquai of Deccan P 45, 52 


'Indran Travells of Thironat and Carerr: Eng [20511600 SN sen P 
114 


“గుంటూరు జిల్లా కైఫియతులు మూడవ సంపుటం పు91 
Farmers and sanads, English Translation , P21 
Farmers and sanads, English Translauon , 25 


Yusuf Hussain ‘Selected Waquai of Deccan P51 


కరీంనగర్‌ ఖాన్‌దాన్‌ 84 


బాషా పరిణామం కరీంనగర్‌ 
డా॥ నలిమెల భాస్కర్‌ 


కరీంనగర్‌ జిలా భాషా పరిణామం గురించి రాయాలంటే గత 2000 ల సం॥ల 
నుండి మనకు లభ్యమవుతున్న శాసనాలను గానీ, గంధాదులను కానీ ఆధారంగా 
తీసుకొనవలసివుంటుంది అయితే ప్రసుత వ్యాసానికి నేను కేవలం ఈ జిల్లాలో 
వ్యవహృతమవుతున్న ప్రజల భాషను మరీ ముఖ్యంగా మాట్లాడే భాషను మాత్రమే 
ఆలంబనగా తీసుకొంటున్నాను 


వర్ణమాల కరీంనగర్‌ జిలా భాషలో సుమారు ఇరవె హల్లులూ, పది అచ్చులూ 
వున్నాయి కగచజటడణతదనవ బమయరలవన అవా యివి 
హల్లులు అఆఇఈఉఊఎఏఒఓ వంటి అచ్చులూ వున్నాయి ఐ,బె లు అయి, అవు (అయ్‌, 
అవ్‌) లతో భేదం లేని అచ్చులు కనుక అవి ప్రత్యేక వర్ణాలు కావు ఖ, ఘ మొ॥న 
మహా ప్రాణాలు కరీంనగర్‌ జిలా భాషలోనే కాదు మొత్తం తెలంగాణలో యింకా చెప్పాల్సి 
వసే అసలు తెలుగు భాషలోనే లేవు అవి సంస్కృత ప్రాకృతాది భాషల ప్రభావంతో 
తెలుగు భాషలో చేరిపోయిన వర్ణాలు 


తాలవ్యీకరణం క్రీపూ 800 లకు క్రీశ మొదటి కొద్ది శతాబ్దాలకు మధ్యలో 
జరిగిన తాలవ్యీకరణం ఈ జిల్లా భాషలో కనిపిస్తున్నది కొన్ని సందర్భాల్లో చిత్రంగా 
విలోమ తాలవ్యీకరణం కూడా కనిపిస్తున్నది వరి గొలుసులకు వరి గొల్మలనీ, కూచోకు 
కూకో అని, చురచుర చూడ్డానికి కొరకొర చూసుడనీ, చావుకి గావు అనీ, చెంగుకు 
కొంగు అనీ యిలా ఉదాహరణలు చూడవచ్చు నురగలు నుర్సులుగా జిల్లా భాషలో 
వుంది కిలుం చిలుముగా మారిపోయింది కుక్కుకొని పదం కుచ్చుకొనిగా 
పరిణమించింది (నోటె గిలాస కుచ్చుకొని తాగితె జూడు నాలుక గుంజి కొడుత) నుర్సులు, 
చిలుం, కుచ్చుకొని యివి ప్రాంతీయ భాషలో తాలవ్యీకరణానికి ఉదాహరణలు 
తాలవ్యీకరణానికి ఒక మంచి ఉదాహరణ చిక్కుడుకాయ ఈ కాయను మనం గిచ్చుకుంట 
నార తీసివేసి వండుకుంటాం నిజానికి ఈ కాయ పేరు ముందు గిచ్చుడు కాయ అయి 
వుండాలి గోరు గిచ్చుడు కాయ గిచ్చుడు లోని 'గి 'చి గా మారడం, చ్చు క్యు గా 
మారడం తాలవ్యీకరణానికి మంచి ఉదాహరణ అయితే చిక్కుడు కాయ కేవలం జిల్లా 
భాషకే కాదు మొతం తెలుగు భాషకు సంబంధించింది 


పదాది సరళాలు పదాల మొదట సరళాలు మూల (్రావిడంలో లేవు అని 
కాల్టైెల్‌ లాంటి భాషావేతల అభిప్రాయం ఇది సరెనదే! అయితే కరీంనగర్‌ తెలుగులో 


కరీంనగర్‌ ఖాన్‌దాన్‌ 85 


విరళంగానెనా పదాది సరళాలు గోచరిస్తాయి దగ్గట్టు (నీల్లు దగ్గట్టు పెట్టు అన్నం 
మంచిగెతది అవ్‌ గని యిది నాకు దగ్గట్టుగ వున్నదా లేక జెర్ర కమ్మర్‌ల పిక్కుటం 
అయిందా?) గెలికి (వాడుత్తగ గెలికి కయ్యం బెట్టుకుంటడు వాని తెరువు పోవద్దు), 
గోలుకునుడు (ఆ మనిషి యింతకు జెర్ర గోలుకున్నడా లేదా?) మొదలెనవి 
ఈ జిల్లా భాషలో కనిపిస్తాయి ఆధునిక ప్రమాణ భాషలో కూడా గడప గొరిగించుకోవడం 


లాంటివి వున్నాయి కదా! 


వర్ణవ్యత్యయం కరీంనగర్‌ జిలా భాషలో “ఎగిలివారంగ” వర్ణ వ్యత్యయానికి 
మంచి ఉదాహరణ వెలుగు పొరంగ పదంలోని పదాది వకారం పోయి ఎలుగు పారంగ 
అయ్యింది తర్వాత పారంగలో 'పా' గసడదవాదేశ సంధి వల “వా గా మారింది అట్లా 
ఎలుగు వారంగ తయారై ఎలుగులో వర్ణవ్యత్యయం జరిగి ఎగులు వారంగగా 
పరిణమించింది పదాది ఎ కార ప్రభావంతో తర్వాతి 'గు' “గి గా మారి చివరికి 
ఎగిలివారంగ అనే పదం వెలుగులోకొచ్చింది పాలు పలుగుడు ( పగలడం), పాపం 
తలుగుడు ( తగలడం), బట్టలు సదురుకునుడు (గుడ్డలు సర్దుకోవడం), గదువలు వచ్చుడు 
(గవదలు రావడం) యిలాంటివి వర్ణవ్యత్యయానికి ఉదాహరణలుగా చూపొచ్చును 


వర్ణ సమీకరణం కరీంనగర్‌ జిల్లా భాషలో 'న్లో కారం “జి గా మారడం 
చూడగలం మూల ద్రావిడంలోని 'పన్టి” తెలుగులో 'పంది'గా మారింది అంటే 'న్ఞ కారం 
యిక్కడ జ్ఞ మరియు న్దగా మారి పోయింది జిల్లాలో (జ్ర ఉచ్చారణ చాలా స్పష్టంగా 
'తండ్రి' లాంటి పదాల్లో వినవస్తుంది 'మరలి ఈ జిలా భాషలో వర్ణ సమీకరణం 
కారణంగా “మల్ల! అయ్యింది శిష్ట భాషలోని 'మళ్ళీ' వర్ణ సమీకరణానికి “ఉదాహరణగా 
నిలవలేదు వలదు వద్దు అయినట్టు కొలది కొద్ది అయినట్టు, మొలక మొక్కగా మారినట్టు, 
పడక పక్క అయినట్టు, కలదు కద్దు అయినట్లు జిలా భాషలో మరల మలగా మారింది 
ప్రజల వ్యవహారంలోని అన్ని మాటలనూ సాధురూపాలుగానే పరిగణించాలి అయితే 
భాషాశాస్త్ర పరంగా వివరించగల్గిన రూపాలకు అంటే 'మలి లాంటి వాటికి మరింత 
ప్రాముఖ్యం యివ్వాల్సివుంది చిత్రంగా “మలి లాంటి పదాలు ఉచ్చరించగానే శిష్టులు 
యివి ప్రామాణిక రూపాలు కావని నవ్వుతున్నారు మరి! 

అచ్చుల (హ్రస్వ దీర్ధతలు దీర్జావ్బ మీద హ్రస్వాచ్చు గల 'దూడి పదం కరీంనగర్‌ 
లో 'దుడ్జేగా వున్నది పదాదిన ప్రాస్వం వచ్చి రెండవ అక్షరమైన “డి ద్విరుక్తమవడమే 
గాక ఎదంతంగా మారింది అయితే భాషలో 'దుడ్జె పదమే ముందు వుండి తర్వాత 
అది “దూడగా మారిందేమో పరిశీలించాల్సి వుంది ఎందుకంటే దుడ్జెకొక్కు అనే సమాసమే 
వుంది కానీ భాషలో దూడకొక్కు లేదు 

అనుస్వారం ఇది ఆర్య భాషా ప్రభావం వల్ల జిల్లా భాషలో చేరిపోయిన 


కరీంనగర్‌ ఖాన్‌దాన్‌ 86 


పద్ధతి. ఇవాళ మనమంతా వర్గ పంచమాక్షరాలకు బదులు '౦’ వాడుతున్నా ఉచ్చారణలో 
మాత్రం అనుస్వారం వుండడం లేదు, అనునాసికలే (వర్గ పంచమాక్షరాలు) వుంటున్నాయి. 
పైగా పామరుల ఉచ్చారణలోనూ యివి నిలిచివుండడం ఆశ్చర్యకరం. గజ్‌గ, మజ్లచము,. 
మణ్‌ట, కన్‌ద, గమ్‌ప మొ॥వి ఉదాహరణలు. 


సంధి :- క్వార్థంబైన ఇత్తునకు సంధి లేదని ఖరాఖండిగా చెప్పినప్పటికీ కరీంనగర్‌ 
జిల్లా భాషలో క్వార్థపు యిత్తుకు సంధి వున్నది. అర్థ స్ఫూర్తికి కొంత ఆటంకం కలిగినప్పటికీ 
సందర్భశుద్ధివల్ల అడ్డంకులు తొలగిపోతాయి. నేను గిట్ట అమ్మిస్త తియ్యి ! (అమ్మి+ఇస్త్ర) 
ఏం పికరు పెట్టుకోకు: నేను వాని తోని చెప్తిస్త సరేనా? (చెప్పి+ఇస్త) మొ॥న అనేక 
ఉదాహరణలు చూపవచ్చును. ఇక అకార ఉకార సంధులకు కొదువే లేదు. గసడదవాదేశ 
సంధి మూడు పువ్వులు ఆరుకాయలుగా వుంది. ఆధునిక ప్రమాణ భాషలో ఈ సంధి 
తక్కువగా వుంది. పైగా పాఠ్య ప్రణాళికలో భాగంగా విద్యార్థులకు ఒకటి నుండి పదవ 
తరగతుల వాచకాల్లో గసడదవాదేశ సంధి రూపాలు తెలుగు భాష లోనే తక్కువ అంటూ 
తప్పుడు పాఠాలు రాశారు. కరీంనగర్‌ జిల్లాలోనే కాదు, మొత్తం తెలంగాణ అంతటా 
నిత్య వ్యవహారంలో వున్న సంధి గసడదవాదేశం. అలవోకగా, అతి సహజంగా వాడు 
గొట్టె, వీడు దిట్టె, వాడు బొంబాయికి వాయె, దిగ దాగుడు యిట్లా అనేకానేక ఉదాహరణలు 
చూపగలం. ద్రుతసంధికి కూడా కరీంనగర్‌ జిల్లా భాషలో చాలా ఉదాహరణలున్నాయి. 
ఆధునిక ప్రమాణ భాషలో ద్రుత ప్రభావం తక్కువ. అక్కడ జారిపోయింది. ఇక్కడ 
నిలిచివున్నది. అట్లాగే ఉదంత స్త్రీ సమాలకు ద్రుతం నిలిచిన రూపాలు కరీంనగర్‌లో 
వున్నాయి. నాగుంబాము, పొద్దుందాక, పొద్దుంజాముల, ఒరుంగల్‌ (ఒరుగల్‌, వరంగల్‌) 
మొ॥వి ఉదాహరణలు. అన్యదేశ్యాలను స్వకీయం చేసుకుంటున్నపుడు కూడా ఆశ్చర్యంగా 
ఈ ద్రుతాన్మీ లేక ద్రుతానంతర రూపమైన అనుస్వారాన్నీ చేర్చుతారు. విచిత్రం (తత్సమం) 
ఇచ్చంత్రం, గ్యాస్‌ నూనె (ఆంగ్లం) గాంచునూనె, డ్రమ్ము (ఆంగ్లం) (డ్రంబు...... ఇలా 
ఎన్నింటినో చూపవచ్చును. ద్రావిడ భాషకు మూల విధేయమైన అనుస్వారం కూడా పొల్లు 
పోకుండా జిల్లా భాషలో వుంది. చూడుండ్రి: తెలంగాణ (0) అనే పదాన్ని. ఇదేమిటి? 
తెలుంగు+ఆణెం అంటే స్థానం, ప్రదేశం తెలుంగు అంటే తెలుగు. 


తృతీయా విభక్తి :- చేతన్‌, చేన్‌ ప్రత్యయాలు కరీంనగర్‌ భాషలోనే లేవు. తోడన్‌ 
తోన్‌లు కూడా తోటి, తోని రూపాలుగా వున్నాయి. నిజానికి 'తోటి రూపమే అత్యంత 
ప్రాచీనం. మూలద్రావిడంలో 'తోటి'కి సమానార్థక (ప్రత్యయం “ఓటు”. టకారమే కదా 
ఓటు లో వున్నది. అది కరీంనగర్‌ జిల్లా భాషలోని తోటి లో త్‌ + ఓటి లో వున్నది. 
తోన్‌కు దీటుగా తోని వున్నదని ప్రత్యేకించి చెప్పనక్కర లేదు. చేతుల తోటి చెయ్యాలే ఏ 
ఏని చేసినా: కాల్ల తోటే పని నడువాల్నంటె: ఎవ్వని తోని పెట్టుకోకు: వాల్ల తోని జెర్ర 


కరీంనగర్‌ ఖాన్‌దాన్‌ 87 


కష్టమే మనకు మొదలెనవి ఉదాహరణలు 


చతుర్ధీ విభక్తి 'ాజకు దాదాపు లేదు కె వుంది కు+అయి కె ఉదా॥ నేను 
అంత దూరం నుంచి నీకై వస్తే నువ్వు లేకనే పోతివి కరీంనగర్‌ జిలాలో 'కోసురం' 
కూడా వ్యవహారంలో వున్నది ఇది కన్నడంలో ఓస్మర'గా వుంది 


పంచమీ విభక్తి పంచమీ విభక్తులుగా వున్న వలనన్‌ కంటె పట్టిలకు అదనంగా 
ఈ జిల్లా భాషలో ట, పటికెలు కూడా వున్నాయి పటికెకు మాతృక పట్టి” కావచ్చు ట్లో 
క్రమంగా భావార్థకంలోని ట మరియు (వుల(న) ల సంయుక రూషమె వుంటుంది 
పట్టి అత్యద్భుతంగా జిలా వాసుల వాడుకలో వుంది ఉదా॥ నువ్వు చెయ్యవట్టి నేను 
వచ్చిన గని లేకపోతె రాకనే పోదును 'ట్లిను ఉదాహరణ నువ్వు వచ్చుట (వచ్చుట 
వలన వచ్చుట వల వచ్చుటల వచ్చుటల వచ్చుట) యిట జరిగింది 


షష్టీ విభక్తి 'యొక్క అసలు కనిపించదు ఉర్దూ ప్రభావంతో వచ్చిన బాపతు 
వుంది వీని బాపతు, వాని బాపతు మొ॥నవి అంతేగాక వానికి జెందిన వీనికి జెందిన 
(వాని యొక్క వీని యొక్క రూపాలు వాడుకలో వున్నాయి 


సప్తమీ విభక్తి ఈ విభక్తికి చక్కని ఉదాహరణలు కరీంనగర్‌ జిలా భాషలో 
ఉన్నాయి అందున్‌, నన్‌ అని కదా ఈ విభకులు 


“ఇగో మీరు ఎన్నన్న అనుండ్రి నా అందున తప్పు ఉంటె నాకు తల్గుతది లేకపోతె 
మీకు తల్గుతది” లాంటి ఉదాహరణ వాక్యాలో అందున ఎంత బాగా యిమిడి పోయిందో 
గమనించగలం ఇక దానిలో, దీనిలో, దేనిలో లకు బదులుగా అండ (అందుల), ఇండ్ల 
(ఇందుల), ఎండ్ల (ఎందుల) అనే మూల రూపాలున్నాయి ఉదా॥ ఎసలు ఎండ పెట్టినవు? 
ఇండ్ల జూస్తి అండ్ల జూస్తి దొరుకుత లెవ్వు ” 


“లోన్‌” ప్రత్యయం కరీంనగర్‌ జిలాలోనే కాదు యావతెలంగాణలోనే ఎక్కడా 
కనిపించదు ఇక్కడ ప్రత్యయాలు “ల, లలు మూల ద్రావిడంలోని “ఇల్‌” ప్రత్యయం 
స్వరఫ్లుతి వల్ల “లె” అయ్యింది ఈ ఎకారాంతం అకారాంతమె “ల” గా మారింది సపమీ 
విభకి ప్రత్యయాల్లో ఒకటెన న(న్‌) కూడా ల(న్‌) గా మారే అవకాశం వుంది ఇప్పటికీ 
“లో అన్నదే ప్రత్యయంగా చెప్పడం పాడిందే పాటలా అన్న చందంగా వుంది సోదర 
ద్రావిడ భాషల్లోనూ ఇల్‌, లె, అల్లి రూపాలున్నాయి గానీ ఎక్కడా “లో” అన్నది లేదు 
ఇతర భారతీయ భాషల్లో కూడా ఉదాహరణకు హిందీలో 'మే లో ఏ గుజరాతీ 'మా' 
లో 'ఆి వున్నాయి అంతే! భారతీయ భాషల్లో సెతం ఎక్కడా దాదాపు “ఓ” లేదు (“లో”లో 
ఓవున్నట్లు) అంతెందుకు ప్రపంచ భాష అయిన ఆంగాన్ని పరిశీలిసే “లో” కు 


కరీంనగర్‌ ఖాన్‌దాన్‌ 88 


సమానార్థకంగా “ఇన్‌” వున్నది. “ఉన్‌” లేదు కదా! ఈ ఆంగ్లంలోని “ఇన్‌” - “ఇల్‌” గా 
మారవచ్చు. లేదా ద్రావిడ ప్రత్యయం “ఇల్‌” - “ఇన్‌” కావచ్చు. 


అమహద్వాచక ఏకవచన సర్వనామాల్లో దాని, దీని, దేని మొ॥వి కరీంనగర్‌ భాషలో 
వరుసగా అదాని, ఇదీని, ఎదేని రూపాల్లో వున్నాయి. ఇవి ప్రాచీన రూపాలు. మూల 
ద్రావిడంలోని అదన్‌, ఇదన్‌, ఎదన్‌లు వీటి మాతృకలు. శిష్ట భాషలో - స్వరషప్లతి వల్ల 
దాని, దీని, దేని రూపాలు ఏర్పడ్డాయి. అమహద్భహువచనం “ఏవి” జిల్లాలో “ఎవ్వి” 
రూపంలో వుంది. నిజానికి ఇది తమిళంలోని “ఎవై” నుండి వచ్చింది. ఇవై, అవైలు 
జిల్లాలో ఇవ్వి, అవ్వి రూపాల్లో వున్నాయి. తమిళ ఐకారాంత పదాలు కరీంనగర్‌ భాషలో 
ఇకారాంతాలై ద్విరుక్తాలవుతుంటే, ఆధునిక ప్రమాణ భాషలో కేవలం ఇకారాంతాలు గా 
వున్నాయి. పురుష బోధక సర్వనామాల్లో ఏకవచనంలో (మధ్యమ పురుషు నీవు, నువ్వు, 
నీను లు కనిపిస్తున్నవి. “నీవు” రూపం విరళంగానే వాడుకలో వుంది. నీను కూడా 
చాలా తక్కువగా ప్రయోగించబడుతున్నది. ఇది అట్టడుగు వర్గాల ప్రజల్లో వినిపించే పదం, 
ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే ఈ “నీను” మూల ద్రావిడంలోని “నీన్‌”కి దగ్గర, 


సంఖ్యావాచకాలు :- ఆధునిక ప్రమాణ భాషలోని సంఖ్యావాచకాలకీ, కరీంనగర్‌ 
జిల్లా భాషలోని సంఖ్యా వాచకాలకీ పెద్దగా అంతరం లేదు. కాకపోతే ధాన్యాదుల్ని. 
కొలిచేటప్పుడు ఆరు తర్వాత వచ్చే “ఏడు” ఉచ్చరించడం అరిష్టంగా భావించి ఆరున్నొక్మటి . 
అంటుంటారు. 'ఒకటి'ని 'ఒకటి” గానే వ్యవహరిస్తున్నప్పటికీ “ఒకరోజు” లాంటి సందర్భాల్లో 
“ఒగనాడు”, “ఓనాడు” అంటున్నారు. అపదాదికి గిగా మారుతున్నది. “రెండు” రెండు 
రకాలుగా వాడుకలో వుంది. 1) రెండు 2) రొండు, పద్నాలుగు-పడ్నాలుగు అనే తీరుగా 
కూడా పిలవడం జరుగుతున్నది. పదిహేనును పదిగేను అనీ, పదేను అనీ, పదహారును 
పదారు అనీ అంటున్నారు. జిల్లాలో ఇక....... ముప్పై, నలుపై, యాబై, డెబ్బై, తొంబై 
లాంటివి ప్రమాణ భాషా రూపాలకు కొంత భిన్నంగా వున్నాయి. అవి ప్రమాణ భాషలో 
వరుసగా ముప్పై, నలభై, యాభై, డెజ్ళై, ఎనభై, తొంభైలుగా మహా ప్రాణాలతో వున్నాయి. 
కరీంనగర్‌లో తొంభై పదం టొంబైగా కూడా వాడబడుతున్నది. (పదాది టకార రూపాలు 
తెలుగులో తక్కువగా వున్నప్పటికీ) నలు+పది - నలు+బది - నలుబయి - నలుబై - 
నలభై..... యిది ప్రమాణ భాషలో జరిగిన మార్చు. కరీంనగర్‌లో నలు+పది - నలు+పయి 
- నలుపై అనేది చివరి రూపం. 


విశేషణాలు :- ఆ ఈ ఏలు త్రికము. ఈ త్రికములో మొదటి రెండు ద్వికము. 
చివరిది ఏకము. ఆ ఈ లు అనే ద్వికము కరీంనగర్‌లో గా, గీలుగా కూడా వుంటున్నది. 
ఏకమైన “ఏ” మాత్రం “గే” కాకుండా యథాతథంగానే వాడుకలో వుంటుంది. (ఉదా॥ 
గా పిల్లగాడు, గీ పుస్తకము మొ॥వి) 


కరీంనగర్‌ ఖాన్‌దాన్‌ 89 


౯ సయ 
“ ఇంచుకొగమం 
క్రియలు ష్ట్ర వ్యావహరికంలో (ప్రేరణ కొరకు “ఇం 
కరీంనగర్‌ భాషలో యి 


రూపో 
క మొ॥న 

చ ఇచ్చుకాగమం కట్టించు చెప్పించు _ కం 
క్రమంగా క్రట్టిచ్చ, చెప్పిచ్చు, ఇప్పిచ్చులుగా వుంటున్నాయి అం భో 
ఆసు గాగమం క్యు 


చ్చుగో 
షలో ఇ 
జైటకంలో ఇసుగాగమం కరీంనగర్‌ జిలా భా 

కరీంనగర్‌ జిల్లా 


గో 
రెడీ 


లు కన్నడిగ్సల్ప 
కొొగాగవ్హ్ప సై ఉదాహర్ర్య భీమదేవరపల్లి 
పల్లి భక్ష్య పల్లి 


ఇ తెలుగ్స + 
అది కన్నడ 


లు 
మొ॥వి యితర దృష్టాంతా 
పర్లు భ్వ్యృద్ట్వి 


అని 6 
ర అంటే భీమదేవుని యొక్క 


ఇన్‌, (తో 
ఈ క్రియలకు ఇ, ఇతి, వచ్చిరి 
త్యయాల్సుగ్గా వసున్నాలా వచ్చ్‌+ఇ+ర (వాల్లు యీ 
లేకుంటిం) వ 


మో 
వలం ఇన్‌ ప్రత్యయం షలో ళీ 
తొమ్మిది జిల్లాల తెలంగాణ భొ 


వుండడం గమనార్హం 
కర్రి 
అసటి చుస షాద్రేబ్రి స నగర్‌ 


వధే 
వి (్ర, లె భాషతో వుంది ఉదా! ప 

] 

నా కంద్లు మబ్బుల్స అయినై పాయల నప్పటి పిల్లగాడ్ర్ర జెర్ర ఎవరో చే 
రామయ్య అనేట్రి పెద్ద మనిష్ట Fs గ 

పాడుండ్రి ) 


డీ 
లినయ్సే మి తియ్యి? 
సటోల్చ చూ 


కరు ఎడ్జిస్తర్సు గని పాదే 
తుమర్ధకం తెలంగాబల్రో వి 


లక్షా వ్వ గ 
మొదలైన రూపాలు ఆధునిక్ర (అమ్మా భాం రావ్హన్లసికు పోఫ్య్య్య్య చూచుట 
చూడడానికి (చూడ్డానికి) గా వ్ల కరీర్వ్య్య్య ప్త 
చూసెటందుకు (కొన్ని ప్రాంతాల్లో వచ్చేతంద్షక్ష 


కరీంనగర్‌ ఖాన్‌దాన్‌ 


90 


మరి 
వ మ చూడనీకి) గా తుమర్ధకాలు వ్యవహృతి లో వున్నాయి. 
వచ్చే గ్రూప్రాల్స ne ప్రశ్నించినపుడు వెంటనే తుమర్ధం (గంతుమ్‌ మొ॥వి) 
చౌసెటందుక్రుల్లోని మ? ఎందుకనగానే వచ్చెటందుకు, పోయెటందుకు, 
అ తమిళంలో య. అర్ధ స్ఫూర్తి గల జవాబు కరీంనగర్‌ భాషలో వస్తున్నది. 
కొవ+అదల్కు రూపాలివి ల్‌ పోగువదల్ము లాంటివి వీటికి సమానార్థకాలు, 
గానం యిచ్చే హేత్రుబద్డ ws (ఎందుకు) అనగానే అదజ్కు (అందుకు) అన్న 
ద్ధ రూపాలు యివి. అంతేగాని ఏ డానికి? అనే ప్రశ్న వుండదు 


క్షా! 
క ఉంటే ప్రతిస 
స్పందన “రావడానికి, పోవడానికి, చూడడానికి” అని వుంటుంది. 


౦ కూ 
స డా మూల ద్రావిడ విధేయంగా వుండడం కరీంనగర్‌ జిల్లా 


గక వక 
; AM చెప 
త్ర్‌గ్ర యు కోవా అ 
రాలు కోవాలి. వస్తూ, పోతూ, చూస్తూ లాంటి రెండున్నర జిల్లాల 


యిక్కడ వ్ర 
మ య పోవుకుంట, చూసుకుంట రూపాల్లో వున్నాయి. ఇవి 
“యా కెలంగాణలో “స్త పోయ్‌క్కొండు, పార్‌త్తుక్కొండులకు పుత్రికలు. తమిళంలోని 
ల) ౦ట” అయ్యింది. దిగర్భంలో వచ్చే పల ప్రత్యయం (లో-పల: 


ఎల) తెల 
నిష గాణలో 
పేస్తున్నర్న అదనంగా ఆవల (ఆ-పల), ఈవల (ఈ-పల)ల్లో గసడదవాదేశమై 


ష్య మ ప్రత్యయాలు : జిలాలో స 
న (నారాయణపార * జిల్లాలో స్థలనామ ప్రత్యయాలు పురము (కొండపురము), 
నీరొవుపేట్ర ౪ ము), పెల్లి (గొల్లపెల్లి, మూడపెల్లి), పల్లి (లింగంపల్లి), పేట 
ట గ్‌ Ses ఎల్లరెడ్డి పేట, మల్లరెడ్డిపేట) కల్‌ (రాయికల్‌, చలిగల్‌, 
సె(వెల్లుట్ల మ మాల, సుద్దాల, అంబాల, మానాల, సముద్రాలు), ఎల్ల (నేరెల్ల, జిల్లెల్ల), 
ఇలంశక్రుంట) ద్పట్ల)., ఏడ్‌ (మోడేడ్‌, ఓడేడ్‌), కుంట (మద్దికుంట, జమ్మికుంట, 
యపట్ట (కాలనూరు, గూడూరు), పాక (పత్తిపాక, కాదురుపాక), పట్నం 
+ కేశవపట్నం), ఆబాద్‌ (హుస్నాబాద్‌), నగర్‌ (కరీంనగర్‌, కిసాన్‌ నగర్‌) 


రా 
హో వున్నాయి. వ్యక్తినామ ప్రత్యయాలు : కరీంనగర్‌లో అన్న (రామన్న 
వెల్లను. అయ్య (రామయ్య, మల్లయ్య), అమ్మ (పోచమ్మ, బూదమ్మ), అవ్వ (రామవ్వ, 
ఆచాై. సోః (రామక్క మల్లక్క మొ॥వి వున్నాయి. రెడ్డి, రావు, శర్మ శాస్త్రి, చారి, 
* ఆచార్య, కుమార్‌ లాంటి వ్యక్తి నామ ప్రత్యయాలు కూడా వున్నాయి. 


అ కరీంనగర్‌ తెలుగులో ముస్లిమ్‌ రాజుల పాలన వల్ల కలిసి పోయిన ఉర్దూ పదాలు 
బ్రైరం, అంగూరు, సేపులు, స ంలీలు, సంత్రాలు, లావత్తా, చావతా, బేఫికరు, 
యొమాన్‌, ఇజ్జత్‌ పంచనామ......- లాంటివి ఎన్నెన్నో వున్నా. తత్సమ పదాలకూ 

లం ముకుళం), బెస్తవారం 


కొరతేలేదు ' మాయెల్లం (మహావైళము), సకులం ముకులం (సక 
త్యవారం), ఆపాచ్చన (అపేక్ష), శెమధర్మం 


కరీంనగర్‌ ఖాన్‌దాన్‌ 


గ 


GER) FTG దడా? gro (gg) ఆగ్గాల లేటు వల గాండ్ల 
(ఆజ్ఞలో తేరు పిల్లలు) యివన్నీ తత్సమాలు ఇంగీషు పదాలు కూడా ఎన్నో వున్నయి 
సంస్కృత మార్గాను సారి అయిన యతదర్భక వాక్యాలూ, కర్మణి ప్రయోగాలు కరీంనగర్‌ 
జలా భాషలో లేవు. మధ్యాహ్నము లాంటి పదాలు ప్రాకృత ఉచ్చారణలో లాగా కొందరు 
చుధ్యాస్త్రము అని పలుకుతారు కరీంనగర్‌ జిల్లా భాషలో కొన్ని ప్రత్యేకతలు కనిపిసాయి 
ద్వంద్వ సమాస రూపాలైన తల్లిదండ్రులు జిల్లాలో తలి దండ్రి అనీ, అయ్యవ్వ అనీ, 
అవ్వయ్య అనీ, కూరగాయలను కాయగూర అని, కూరగాయ అని ఏకవచనాంతంగా 
వున్నాయి విభక్తి 'ప్రత్యయాల్లో “నుండి” కి బదులు నుంచి సుంది సంది, కెల్లి, కేలి, 
కెంచి, కేంచి, కాంచి మొ॥వి వ్యవహారంలో వున్నాయి నేయి, వేయి వంటి పదాలు 
నెయ్యి, వెయ్యిలుగా కనిపిస్తాయి 18వ శతాబ్దం నుంచి వచ్చిన “దహిబడ” తెలంగాణలో 
హోటళ్ళలో “దెవడ”గా దొరుకుతున్నది పుంప్వాదేశ సంధి “మాంసమ్ముక్క” మొ॥న రూపాల్లో 
అసలు కనిపించదు బిచ్చగాళ్ళు, బిచ్చగత్తెలు కరీంనగర్‌లో బిచ్చపోలు బిచ్చపుదిలుగా 
గోచరిస్తాయి బిచ్చపు బతుకు (కొన్ని సారు బిచ్చబ్బతుకు కూడా) లో పుంప్వాదేశ సంధి 
నిలిచింది “కనుక” “గనుక” గా మారి “గన్మ” అయిన రూపాలున్నాయి (కొన్ని సందర్భాల్లో 
“గాంక” వాడుతారు నువ్వు గాంక చెప్పితె అయినట్టే యిగ) “ఉముకి “ఉనుకి గా 
తయారె “ఉన్మి అయిన రూపాలున్నాయి ఇవన్ని సింకోప్‌కు ఉదాహరణలు ఆధునిక 
కాలంలోనూ కొన్ని బ్రాహ్మణ మాండలికాల్లో మాత్రమే వినిపించే షకారం (ట కారానికి 
బదులు) తెలంగాణ అంతటా మామూలు ప్రజానీకంలోనూ (బ్రహ్మాండంగా వున్నది 
వచ్చావుషే, పోయావుష్కే అన్నీ వేదాలోనే వున్నాయషల్లాగే తెలంగాణలో “అటువంటి” 
క్రమేపీ అషువంటి అసువంటి అసుఅంటి అసోంటిగా మారిపోతున్నది 


మూడక్షరాల పదాలో మధ్యాచ్చు ఇకారం అయితే చివరి అకారం “ఎ” గా మారడం 
కరీంనగర్‌ జిల్లా భాషలో సర్వ సాధారణం ఉదాహరణకి రవిక, మాదిగ ఓపిక లాంటి 
పదాలు రవికె, మాదిగె, ఓపికెలు అవుతున్నాయి రెండక్షరాల పదాలో కూడా ఈ మార్పు 
జరుగుతుంది చీరె మొ॥వి అసలు ఈ సమస్వరత తెలుగు భాషకి కొత్త కాదు కత్తి + 
కు “కత్తి + కి” కావడం లేదూ ! పదాది టకారం విరళంగానైనా కరీంనగర్‌ జిల్లా 
భాషలో గోచరిస్తున్నది టొక్క టొంబై టంకమెత్తు టింగుటింగుమనుకుంట, టింగు రంగ 
అనుకుంట, నడుం టింగుమన్నది, టెక్క టపంచె, టప్పకాన టప్ప కట్టుడు మొ॥వి 
నన్నయ నాటి ఎరుగనయితిని లాంటి క్రియారూపాలు కరీంనగర్‌ భాషలో “నువ్వేమొ 
ఎంతకు రావయితివి, మరి నేనేం జేయాలె వంటి వాక్యాలో అద్భుతంగా సజీవంగా 
వున్నాయి తద్ధర్మ క్రియలు పొందుదురు, పొందెదరు వంటివి తెలంగాణలో “పొందుతరు” 
గా వుంది ప్రమాణ భాషలో “పొందుతారు” అనేది దీనికి సమాన తద్ధర్మం ప్రాచీన 
భాషలో లేని దీర్హం (తా) ప్రమాణ భాషలోకొచ్చింది ఈ దీర్ణం తెలంగాణ భాషలో లేదు 


కరీంనగర్‌ ఖాన్‌దాన్‌ 92 


వ్యాపార సాశ్ర్య క్రియలు పత్రికా భాషలో “చేయసాగాడు చూడగా Be 
నగర్‌ జిల్లాలో చేయవట్టే, చూడవట్టేలుగా వున్నాయి. చూడవలెనం a 
వంట్రి ప్రాచీన భాషా రూపాలు చూడాల్నంటే, పిలువాల్నంటేలుగొ మారి బహ 
భాషలో యివి నకారం పోగొట్టుకొని చూడాలంటే, పిలవాలంటేలుగొ స se 
గర్‌ జిల్లా భాషాలో ఎక్కువ (ద్రావిడ భాషా విధేయత కూడా వం ముఖ్యంగా 
కావ్య భాషా విధేయత, ప్రాచీన భాషా విధేయత, గ్రాంథిక భాషా విధేయత తెలంగాణ 
, ఈ : AMY 
భాషతో అత్యధికం. కాలంతో పాటు మార్చు సహజం. అది భాషలో కూడా ద్రతిఫలిస్తుంది 
అర్బత్రే మొత్తంగా మూలాలు, కుదుళ్ళు, పుట్టకీట్లు, తల్లి వేళ్ళు SE భాష 
కొదు యిది. నిండా తెలుగుతనం నిలుపుకున్న కరీంనగర్‌ జిల్లా పదాలను వెలాదిగా 
చూపొచ్చును. కాలేసుడు (దహనం), బొందవెట్టుడు (ఖననం), a అచ్చులు 
(పాదముద్రలు), కానూపిరి (అంతిమశ్వాస), కొరిపానం (అంతిమళ్వాస) కొట్టక్‌ న 
కొట్టుక్రాన్స (సంఘర్షించి సంఘర్షించి), కొట్టేసుడు (భాగించడం), పిట్ట (పక్ష, అయ్యోడా! 
అవ్వోడా (తల్లివంక వారా? తండ్రి వంక వారా?) యిలా యల్‌ గ్‌ గారా 
ఉదాహరణలు. బ్రాకెట్లలో యిచ్చినవి దాదాపు ప్రమాణ భాషలోని రూపాలు. ఏ భాషకైనా 
సామెతలు, నుడికారాలు సహజ భూషణాలు. ప్రమాణ భాషలోని “ఆఘటన ఘటనా 
దురంధరుడు : తృణాన్ని మేరువుగా మేరువుని తృణం చేయగలవాడు అనే నారాల 
కరీంనగర్‌ భాషలో ఎలా ఉన్నాయో చూద్దాం: వాడు కాని తూట్ల కెల్లి కర పిట్టను ఈగిస్తడు. J 
ఇందులో తూటు, కెల్లి, కర్రె పిట్ట, ఈగిచ్చుడు......... అన్నీ ప్రాంతీయ ముద్రతో ae 
పోస్తుక్షున్న పదాలు. కరీంనగర్‌ భాషలో ఆత్మీయంగా పలుకరించుకునే సంప్రదాయం 
వుంది. అంటే బంధువాచకాలతో పలుకరించడం. తాతొ, అక్కొ చెల్లే వదినే, మర్దలు 
పిల్లా బావా, అవ్వా, నాయినా లాంటి పదాలతో ముచ్చట్లు కలపడం - పిలుచుకోవడం. 
ప్రమాణ భాషల్లోని “నల్లపూస అయ్యా వేమిటి ?” అన్న పదబంధం “మొకమే భంగారము 
పోయిందేందిరా?” అని కరీంనగర్‌ భాషలో వుంది. అందుకే కంచర్ల గోపన్న (రామదాసు) 
“పలుకే బంగారమాయెరా” అని కీర్తన రాశాడు. అది తెలంగొణ మట్టి ప్రత్యేకత. మట్టే 
మనిషిని మలిచేది! మట్టే బతుకివ్వగలిగిందీ - భాషనివ్వగలిగిందీ !! అందుకే యిక్కడ 
గాథాసప్తశతి నాటి “మఇలి (మైల) వాటి పదాలు, హోలీ లాంటి పండుగలు, ఆనాటి 
వేషభూషలు యిప్పటికీ పల్లె ప్రజల్లో నిలిచివున్నాయి. కరీంనగర్‌ జిల్లా భాష అంటూ 
ప్రత్యేకంగా లేకపోయినా ఆ భాష తెలంగాణ భాషలో అంతర్భాగంగా వున్నది. పదాల్లో, 
పదబంధాల్లో, సామెతల్లో, నుడికారాల్లో, (క్రియల్లో, విభక్తి ప్రత్యయాల్లో ఈనాటి ఆధునిక 
ప్రమాణ భాషకు భిన్నంగా వున్నది. ఇవాళ అధికార భాష అన్నా బోధనా భాష అన్నా 
పరిపాలనా భాష, మాతృభాష అన్నా తెలుగుకు ప్రాచీన భాష హోదా కల్పించాలని 
అడుగుతున్నా మాతృభాషా దినోత్సవాలు జరుపుతున్నా మాతృభాషా పరిరక్షణ అన్నా... 


ఏదైనా ఆధునిక ప్రమాణ భాషకు మళ్ళీ అగ్రతాంబూలం యివ్వడమే ! తెలుగు వాచకాల్లో 
“అయ్య అరకతో వచ్చాడు” అని చెప్పడమే !! ఇవాళ తెలంగాణా వాసులకు కావాల్సింది 
“నాయిన నాగలితోని వచ్చిండు” అని చెప్పడం అయ్యకూ అరకకూ యతిమైత్రి వున్నట్లే 
నాయిన నాగలికీ యతి మైత్రి వుంది తృతీయా విభక్తి ప్రత్యయం ప్రమాణ భాషలో 
“తో” అయినట్లే ఇక్కడ “తోని” పైగా “తోని” “తోన్‌” కి దగ్గరై ద్రుతాన్ని నిలుపుకుంది. 
ప్రమాణ భాషలోని “వచ్చాడు” కు సమానం కరీంనగర్‌ జిల్లా భాషలో వున్న “వచ్చిండు” 
ఏమైనా ప్రపంచీకరణ, ఆం(ధ్రీకరణల ప్రభావాల నుండి కరీంనగర్‌ జిల్లా భాషను 
కాపాడుకోవలసిన అవసరం వున్నది 


కరీంనగర్‌ ఖాన్‌దాన్‌ 94 


తాత్విక సంపద పరిణామాలు కరీంనగర్‌ 
బి ఎస్‌ రాములు 


ఆలోచనకు, మాటకు భాషకు, తాత్వికతకు మధ్య పరస్పర సంబంధం ఉంది 
ఆలోచన మాటగా, భాషగా వ్యక్తపడినప్పుడే ఎదుటివారికి అందించడం సులభం అవుతుంది 
అలా మాట, పాట, భాష ఆలోచన, తత్వం, ఒకేసారి తమ చరిత్రను ప్రారంభించాయి 


కరీంనగర్‌ జిల్లా తాత్విక సంపద సుసంపన్నమైనది, మహోన్నతమెనది కరీంనగర్‌ 
జిల్లా తాత్వికసంపదకు వేలయేళ్ళ చరిత్ర ఉంది సుమారు 40 వేల యేళ్ళ చరిత్రను 
కరీంనగర్‌ జిలా తాత్విక సంపద కలిగి ఉంది మానవుని ఆలోచనా విధానమే మానవ 
తాత్విక సంపద మానవులు తమ గురించి ఆలోచించిన తీరు మానవతాత్విక సంపదకు 
తొలిమెట్టు గోదావరిఖని, రామగుండం పరిసర ప్రాంతాల్లో లక్షల యేళ్ళనాటి శిలాజాలు 
లభించాయి. కరీంనగర్‌ నుండి జగిత్యాల వెళ్ళే రహదారిలో గల కురిక్యాలలో ప్రాచీన 


మానవుల రాతి సమాధులు ఇప్పటికీ ఉన్నాయి ఇవి ఆనాటి ఆలోచనా విధానాన్ని 
తెలుపుతాయి 


ఆదిమానవులు నదులవెంట, అడవులో, కొండగువాల్లో జీవించేవారు 
సమూహాలుగా తెగలుగా, జనపదాలుగా జీవించేవారు వారి తత్వం, వారి తాత్విక సంపద 
సామూపొకమైనది అది సామాజిక, సామూహిక జీవితాన్ని నిలబెట్టుకోవటానికి, 
అభివృద్ధిపరచుకోవటానికి సంబంధించినది (ప్రకృతి వనరులను ఎలా ఉపయోగించుకోవాలో, 
జంతువులను ఎలా మచ్చిక చేసుకోవాలో, ఆహారాన్ని ఎలా సంపాదించుకోవాలో, ఎలా 
వేటాడాలో ఎలా జంతువులనుండి తనను తాను రక్షించుకోవాలో మొదలెనవన్నీ ఆనాటి 
తాత్విక సంపదగా అభివృద్ధి చెందాయి అందులో భాగంగా ఆహారసేకరణ, వనమూలికల 
స్వభావాలను కనుక్కోవడం జరిగింది 


పశువుల పెంపకం, పక్షుల పెంపకం, వ్యవసాయం నేర్చుకున్నారు కుండను 
తయారుచేయడం నేర్చుకున్నారు పడవలను తయారుచేయడం నేర్చుకున్నారు వానల్లో, 
వరదల్లో కొట్టుకుపోకుండా గుహలో ఉండడం నేర్చుకున్నారు పాములు, తేళ్ళు, క్రూర 
జంతువుల బారినుండి రక్షించుకోవడం నేర్చుకున్నారు ఆహారాన్ని మాంసాన్ని కాల్చుకుని 
తినడం నేర్చుకున్నారు తోలును మెత్తపరచి బట్టగా కట్టుకోవడం నేర్చుకున్నారు తరువాత 
ఆహారాన్ని వంటవండడం నేర్చుకున్నారు చక్రాన్ని ఉపయోగించడం నేర్చుకున్నారు 


గోదావరి తీరప్రాంతం నుండి మధ్య ఆసియాదాకా విసరించడం వలసపోవడం 
నేర్చుకున్నారు ఆ క్రమంలో పలు తెగల, భాషలను నేర్చుకున్నారు తమలో కల్పుకున్నారు 


కరీంనగర్‌ ఖాన్‌దాన్‌ 95 


వారి భావాలను తీసుకున్నారు తమ భావాలను ఇతరులకు అందించారు ఇలా కరీంనగర్‌ 
జిల్లా ప్రాంతం నుండి ఇరాన్‌, ఇరాక్‌, ఈజిప్ట్‌, ఆఫ్టనిస్తాన్‌, చెనా టిబెట్‌ ప్రాంతాలకు 
ప్రస్థానం సాగించారు నాగరికతలు నిర్మించారు నాగజాతిగా ప్రఖ్యాతి పొందారు 
సుమేరియన్‌, తెలివాహ, బాబిలోన్‌ నాగరికత నిర్మాతలుగా కరీంనగర్‌ జిలా మానవులు 
దక్షిణ భారత మానవులతో పాటు కృషిచేసారు (గ్రీకు, రోమన్‌ తాత్విక, సాహిత్య సంపదలను 
పరస్పరం ప్రభావితం చేసుకున్నారు తెలిమన్‌ నాగరికత, మెసపోటేమియ నాగరికత, 
సింధూ నాగరికత నిర్మాతల్లో దక్షిణ భారతీయులది ప్రధానపాత్ర అందులో కరీంనగర్‌ 
జిలాకు ప్రత్యేక స్థానం ఉంది 


క్రీపూ 2000 నాటి సుమేరియన్‌ కేటాబెట్స్‌ మీద ద్రావిడ భాష లేదా ద్రావిడ 
మాండలికంగా తెలుగు భాష విడివడి ప్రత్యేక భాషగా మార్పు చెందడానికి శతాబ్దాలు 
పట్టింది తెలివాహ (గోదావరి నది) నుండి సముద్రమార్గం గుండా పోయి స్థిరపడ్డారని 
చెప్పటానికి పాకిస్థాన్‌ క్వెట్టా ఇరాన్‌ దేశాల్లో బ్రహు భాషలో ఇప్పటికి మాట్లాడుతుండడం 
'ప్రత్యక్షసాక్ష్యం ఇలా కరీంనగర్‌ జిలా ప్రజలు వేల ఏళ్ళు ప్రపంచవ్యాప్తంగా పలు 
సంస్కృతులో, భాషల్లో, జాతుల్లో, నాగరికతలో, భావాలు తత్వాలలో పరస్పర సంబంధాల్లో 
ప్రభావాలతో కొనసాగుతున్నారు 


బుద్ధునికన్నా పూర్వకాలం నుండి కరీంనగర్‌ జిల్లాలో తాత్వికసంపద వెల్లివిరిసింది 
మానవ జీవితాన్ని సుఖమయం చేసుకోవడానికి అవసరమెన వస్తువుల తయారీలో తాత్వికత 
గొప్పగా అభివృద్ధిచెందింది ఆ వస్తువులను తీసుకొని అటు మధ్య ఆసియాదాక, ఇటు 
టిబెట్‌ చైనా, ఆస్థనిస్తాన్‌, మగధ, నేపాల్‌దాకా వ్యాపారం కోసం తెలంగాణా (ప్రజలు 
విసారంగా పర్యటించారు ఆఫ్టనిస్తాన్‌లో బ్రహుఈి అనే భాష తెలంగాణ భాషకు చాలా 
దగ్గర సంబంధం ఉంది ఇప్పటికీ అక్కడి తెగలు తెలంగాణా భాషను మాటాడుకుంటున్నారు 


బుద్ధుని కాలంలో అక్కడ స్వతంత్ర రాజ్యాలు జనపదాలు కొనసాగాయి 
సాహిత్యంలో పేర్కొన్న పదహారు జనపదాల్లో తెలుగువారికి సంబంధించి అస్సక అంధక 
అనే రెండు జనపదాలు పేర్కొనబడ్డాయి అస్సక, అంధక జనపదాలు నిజామాబాద్‌, బోధన్‌, 
పెద్దపెల్లి, పెద్దబొంకూరు, పాశిగాం, కోటిలింగాల, కురిక్యాల ప్రాంతాలకు సంబంధించినవి 
మగధ రాజ్యంలో నందరాజుల పరిపాలన కొనసాగింది క్రీపూ 300 సం॥ ప్రాంతంలో 
మగధ రాజైన చంద్రగుప్త మౌర్యుని ఆస్థానాన్ని సందర్శించిన గ్రీకు రాయబారి మెగస్తనీసు 
తమ (గ్రంధంలో 80 దుర్గాలు, లక్ష కాల్బలం, రెండువేల ఆశ్వికదళం, వేయి ఏనుగులు 
కల చతురంగ బలాలు కల్గిన ఆంధ్రులు మౌర్యుల తర్వాతి అతి పెద్ద రాజ్యం కలిగివున్నారని 
పేర్కొన్నారు అది కరీంనగర్‌ జిలా రాయపట్నం బ్రిడ్జ్‌ సమీపంలోని కోటిలింగాల ఆ 
రాజులు శాతవావాన వూర్వ రాజులు అశోకుని తర్వాత మౌర్య సామ్రాజ్యం 


కరీంనగర్‌ ఖాన్‌దొన్‌ 96 


బలహినపడింది. ఆ సమయంలో సామగోప, గోబద, కంపయ, నారన మొదలెనపాలకులు 
పరిపాలించేవారని వారి పేరిట గల నాణాల ద్వారా తెలుస్తున్నది. ఆనాడు ప్రాకృతం, 
పాళి, సంస్కృతం, పైశాచి, తెలుగు మొదలైన భాషలు ప్రాచుర్యంలో ఉండేవి. 


ఇలా తెలంగాణాలో భాగంగా కరీంనగర్‌ జిల్లా తాత్విక సంపద, దాని నాగరికత, 
సంస్కృతి నిర్మాణంలో భాగంగా కొనసాగుతూ వస్తున్నది. వనమూలికల తత్వాన్ని 
తెలుసుకుని ఆయుర్వేద్య వైద్యాన్ని అభివృద్ధి పరచుకున్నారు. గాలి. నడకను తెలుసుకుని 
పడవలను తయారు చేసుకున్నారు. రాగి, కంచు, వెండి, బంగారం, సీసం, ఇత్తడి, ఇనుము 
మొదలైన లోహాలను తయారు చేయడం నేర్చుకున్నారు. కత్తులు, ఈటెలు, బాణాలు, 
నగలు, బట్టలు తయారు చేయడం నేర్చుకున్నారు. .ఇలో తొత్విక ఆలోచనా విధానం 
సమస్త శాస్త్రాలను అభివృద్ధి పరుచుకోవడంలో భాగమైనది. పత్తినుండి నూలు తీసి 
బట్టనేయడం, పశువులనుండి తోలుతీసి సంగీత వాయిద్యాలకు, శరీర రక్షణకు వాడుకునే 
పలు పరికరాలను సాధనాలను తయారు చేసుకున్నారు. పాటను సంగీతాన్ని నాట్యాన్ని 
అభివృద్ధి పరచుకున్నారు. కాలక్రమంలో ప్రకృతి ఆరాధన నుండి మత విశ్వాసాలను 
అలవరచుకున్నారు. బౌద్ధం కరీంనగర్‌ జిల్లాలో క్రీస్తుపూర్వం 300 నాటికే ప్రాచుర్యం 
పొందింది. జైనం బౌద్ధం కన్నా కాస్త ముందుగానే ప్రాచుర్యం పొందినట్టుగా తెలుస్తున్నది. 
అయితే అందుకు సంబంధించిన పురావస్తు ఆధారాలు ఇంకా బలంగా లభించాల్సి ఉన్నవి. 


బౌద్ధం, జైనం తాత్వికతతోపాటు మొదటి నుండి కొనసాగుతున్న మాతృస్వామ్య 
తాత్వికత విస్తారంగా కొనసాగింది. పోచమ్మ, ఎల్లమ్మ, కట్ట మైసమ్మ, గంగమ్మ మొదలైన 
దేవతల రూపంలో కొలుస్తున్న వారంతా ఆనాటి తాత్వికుల వారసులే. బౌద్ధం, జైనం 
హిందూమత రూపంలోకి మారి కొనసాగుతున్నది. అలా బౌద్ధం, జైనం అదృశ్యమైనా 
పోచమ్మ, ఎల్లమ్మ, కట్టమైసమ్మ, గంగమ్మ మొదలైన మాతృస్వామ్య భావాలు, ఆరాధన, 
సంస్కృతి ఇప్పటికీ కొనసాగుతున్నాయి. 

ఆదివాసి తెగలు, జాతులు ఇప్పటికీ ప్రకృతి ఆరాధన తత్వాన్ని కొనసాగిస్తున్నారు. 
శాతవాహనుల కాలంలో బౌద్ధం, జైనం తాత్వికంగా అభివృద్ధి చెందాయి. సాతవాహనులు 
శ్రీపర్వత విశ్వవిద్యాలయాన్ని పెంచిపోషించారు. అచార్య నాగార్జునుడు సాతవాహన రాజుల 
సహకారంతో శ్రీపర్వత విశ్వవిద్యాలయాన్ని అభివృద్ధి పరచారు. 

శాతవాహనరాజుల ఆస్థాన కవి అయిన గుణాడ్యుడు బృహత్మథ అనే గ్రంథాన్ని 
పైశాచి భాషలో రాసారు. హాల సాతకర్ణి గాథాసప్తశతి అనే గ్రంథాన్ని సంకలనం చేసారు, 
ఈ రెండు గ్రంథాలు కరీంనగర్‌ జిల్లాతో పాటు తెలంగాణ, దక్షిణ భారత సాహిత్యాన్ని 
సంస్కృతిని భావాలను తాత్వికతను విస్తారంగా తెలిపే తొలి గ్రంథాలు అని చెప్పవచ్చు. 
అంతకన్నా ముందు ఉన్న గ్రంథాలు శిథిలమైపోయి ఉంటాయి. ప్రపంచ సాహిత్యంలో 


కరీంనగర్‌ ఖాన్‌దాన్‌ 97 


ఈ రెండు గ్రంధాలకు మహోన్నత స్థానం ఉంది ఇవి ప్రవంచ భాషల్లోకి 
అనువదించబడ్డాయి పంచతంత్ర కథలు, 'బృహత్మధ, గాధా సపశతి ప్రపంచ కథా 
సాహిత్యంలో ప్రధానమైనవి వీటి ద్వారా ఆనాటి జీవన విధానం ఆలోచన విధానం 
ఎలా వుండేవో తెలుస్తుంది 


సింధూనాగరికత కాలంనుండి చార్వాక తాత్వికత కొనసాగుతున్నది ఈ భౌతిక 
జీవితం యొక్క ప్రాధాన్యతను చార్వాక తాత్వికత విడమరిచి చెపుతుంది తల్లి సంస్కృతి 
మానవాళి (ప్రేమని తెలుపుతుంది అటు తర్వాత పితృస్వామ్య తారా న ప్రాచుర్యంలోకి 
వచ్చింది వ్యవసాయం కనుక్కున్న తర్వాత, స్థిర పడిన తర్వాత స్రీలు వ్యవసాయానికి, 
ఆహార సేకరణకు ఇంటికి పిల్లల పెంపకానికి ప్రాధాన్యత నిచ్చారు మగవాళ్ళు 
వ్యవసాయంతో పాటు వేట, యుద్ధం మొదలెన వాటికి ప్రాధాన్యత నిచ్చారు అలా స్త్రీలు 
బాలింతలుగా ఉన్నప్పుడు, పొట్టతో ఉన్నప్పుడు విశ్రాంతి అవసరం కావడంతో దాన్ని 
ఆసరాగా తీసుకుని మగవాళ్ళు "తమ పెత్తనాన్ని చెలాయించడం ప్రారంభించారు అలా 
మగవారి పెత్తనం, వారి ఆలోచన విధానం, తాత్వికత పెరిగింది దాంతో పితృస్వామ్య 
కుటుంబ వ్యవస్థ రూపు దిద్దుకుంది పితృస్వామ్య వ్యవస్థ రూపు దిద్దుకునే క్రమంలో 
బౌద్ధం, జైనం పుట్టి పెరిగాయి వాటికి సాధికారికతను కలిగించాయి. బౌద్ధం, జెనం 
తెగల మధ్య పోట్లాటలను తగ్గించాయి దొంగతనాలను, దాడిచేసి దోపిడి చేయడాన్ని 
దొంగతనాన్ని నిరసించాయి తద్వారా నాగరిక పౌరసమాజాన్ని రూపుదిద్దడంలో ప్రధాన 
పాత్ర పోషించాయి 


ఆదివాసి జనపద, తెగ జాతి తాత్వికత సామూపొకమైనది పండగలు 
సామూహికంగా చేసుకునేవారు అందరు ఒకేసారి దున్నడం ప్రారంభించేవారు అందరు 
ఒకేసారి కోతలు ప్రారంభించేవారు ఇలా ప్రతిదానికి పండగ చేసేవారు ఈ పద్ధతి ఇప్పటికి 
పెళ్ళిల్లలో కొనసాగుతున్నది నేటికీ పెళ్లిల్లను ఒక పండగగా అందరితో కలిసి 
జరుపుకుంటారు ఆనాటి మానవులు ఆలోచన, సంస్కృతి ఇలా పెళ్ళి, పురుడు, చావు 
మొదలైన పండగల రూపంలో కొనసాగుతున్నది పోచమ్మ, ఎల్లమ్మ, గంగమ్మ, కట్టమైసమ్మ 
పూజల రూపంలో ఆనాటి మాతృస్వామ్య ఆలోచన, సంస్కృతి కొనసాగుతున్నది 


భారతీయ సమాజంలో కులము, వర్ణం, కర్మ, పునర్జన్మ, వాసు, జ్యోతిష్యం, 
మూఢవిశ్వాసాలు, భారత రామాయణ కథలు ఒక ప్రధాన భాగంగా కొనసాగుతున్నాయి 
అలా ఇవి కరీంనగర్‌ జిల్లాలోను కొనసాగుతున్నాయి భారత రాజ్యాంగం వీటన్నిటికి 
అతీతమైన మహోన్నతమైన మానవతా విలువలతో రూపుదిద్దబడింది భారత రాజ్యాంగం 
కుల, మత, కర్మ పునర్జన్మ మొదలైన ఆలోచన విధానాలతో సంబంధంలేకుండా ప్రతి 
మనిషికి ఒకే విలువ, ఒకే ఓటు, స్వేచ్చ, సమానత్వం, సౌభ్రాతృత్వం ప్రాతిపదికగా ప్రతి 


కరీంనగర్‌ ఖాన్‌దాన్‌ ౦8 


ఒక్కరికి ఉన్నతంగా ఎదిగి అవకాశాలు ఉండాలని స్పష్టం చేసింది ప్రభుత్వాలు అందుకు 
కృషి చేయాలని ఆదేశిక సూత్రాల ద్వారా నిర్దేశించింది 


సాతవాహనులు తమ తొలి దశలో జెనాన్ని బౌద్ధాన్ని ఆదరించారు అటు తర్వాత 
బ్రాహ్మణ వాదాన్ని, కులవ్యవస్థను, వర్ణవ్యవస్థను ప్రోత్సహించారు సాతవాహనులు తర్వాత 
ఎందరో గిరిజనులు, సూద్రకులాల వారు రాజులయ్యారు రాజ్యాలు స్థాపించారు ఎవరైనా 
రాజుకావచ్చునని, కళాకారులు కావచ్చునని, ఎవరెనా ఏ వృత్తినైనా చేయవచ్చునని ఏ 
కులమెనా తీసుకోవచ్చునని నిరూపించారు అయితే బ్రాహ్మణ వాదం, వర్ణవ్యవస్థ రాజులను 
ఆశ్రయించి తమ వ్యాప్తిని కొనసాగించింది అలా ఏ కులం, ఏ తెగ నుండి ఎదిగి 
రాజైనా వారందరిని క్షత్రియులని ఇంద్రవంశం, చంద్రవంశం, సూర్యవంశం అని కొత్తగా 
సృష్టించి అంటగట్టి పెద్ద పెద్ద పదవులను, భూములను గ్రామాలను దత్తత పొందారు 
తద్వారా శూద్రులు పంచములు ఎన్నో అవమానాలకు గురి చేయబడ్డారు ఇలా హిందూ 
వాదం (బ్రాహ్మణవాదం మెజారిటీ ప్రజలను అవమానించి వారిలో ఆత్మవిశ్వాసం లేకుండా 
చేసి వారిని నిర్వీర్యులుగా మార్చింది వారిని స్వేచ్చలేని వారిగా పురాణాలు ఇతిహాసాలు 
ధర్మసూత్రాలు రాసి పెట్టారు ఐనప్పటికి శూద్రులు సంపద సృష్టి కర్తలుగా గొప్ప 
సైంటిస్టులుగా కళాకారులుగా ఎదిగారు పురావస్తు ఆధారాలుగా లభిస్తున్నవన్నీ వీరు 
సృష్టించినవే 

మాతృస్వామ్య విలువలు యిప్పటికీ కొనసాగుతున్నాయి గణ తెగల ఆధిపత్యం, 
రాజరికాధిపత్యం, వంశపారంపర్యతను హక్కుగా స్వీకరించడం వల్ల ప్రపంచంలో పితృస్వామ్య 
వ్యవస్థకు, పాతివ్రత్యానికి, కులానికి అనేక కట్టుబాట్లు అవసరమయ్యాయి 

జైనుని బుద్దుని కాలంలో పితృస్వామిక వ్యవస్థలో అందరిని కలిపే సమసమాజ 
నిర్మాణాన్ని ముందుకు తెచ్చారు గణాల, తెగల మధ్య వుండే భయాలు, దాడి చేసి 
దొంగిలించే ఆహార సేకరణ పని పద్ధతులను తగ్గించి, ఉత్పత్తి, పశుపోషణ ఆధారంగా 
శాంతియుత సహజీవనం ప్రతిపాదించారు సుమారు వెయ్యేళ్లు ప్రపంచాన్ని యివి ప్రభావితం 
చేశాయి ముందుకు నడిపాయి 

బ్రాహ్మణ వాదులు, తమ భుక్తి కోసం, ఆధిపత్యం కోసం, పాత యజ్ఞాయాగాల, 
గోమాంస భక్షణం నుండి, శాఖాహారులుగా మారారు బౌద్ధంలోని మహాయానం బుద్ధ 
విగ్రహాలను స్థాపించిన తర్వాత, దాన్ని అనుకరిస్తూ, బ్రాహ్మణవాదులు, శివుని, గణేశుని 
విగ్రహాలను స్థాపించడం (ప్రారంభించారు 

అటు తర్వాత యితర విగ్రహాలను నెలకొల్పారు ఈ [క్రమంలో దేవాలయాల్లో, 
జోగిని, బసివి, దేవదాసి వ్యవస్థలను ప్రవేశపెట్టి, మగవారికి శీలం లేకుండా చేసే 
ప్రయత్నాలు జరిగాయి పూజారులు, వ్యాపారులు ఇతరులు వారిని ఉంపుడుకత్తెలుగా 
కరీంనగర్‌ ఖాన్‌దాన్‌ 99 


వాడుకున్నారు ఇలా వారి సంతానం కించపరచబడింది 


వేములవాడ చాళుక్యుల కాలంలో జెన ప్రభావం చాలా ఉంది వారి కాలంలోనే 
జెన ఆలయమైన వేములవాడ ఆలయాన్ని శివాలయంగా మార్చారు ఆ కాలంలోనే 
గంగాధరలో జినవల్లభుడు జీవించాడు అతని అన్న పంపమహాకవి తొలి కావ్యాన్ని 
కన్నడంలో కరీంనగర్‌ జిలాలో రాసారు పొలాస మేడరాజుల కాలంలో శైవం వ్యాపించి 
జోగిని వ్యవస్థ పెరిగింది బసవని వీరశైవం ప్రభావం తెలంగాణ చాలా ప్రాంతాల్లో 
విస్తరించింది 


జెనం ఉన్నచోటల్లా శెవం దాడి చేసి మత మార్చిడి చేసింది చాల మందిని 
హింసించారు చంపివేశారు వీరశైవం బసవని రాజ్యవిస్తరణలో భాగంగా మతం రూపం 
తీసుకుని ముందుకు సాగింది ఇలా శెవం బౌద్ధ, జెన, తాత్వికులను నిర్మూలించే పని 
చేపట్టింది చివరికి తన రాజైన బిజ్జలుని చంపి రాజెన బసవడు బిజ్జలుని కొడుకుచేత 
చంపబడ్డాడు అలా బసవని రాజ్యాకాంక్ష ముగిసింది కాని అతడు స్థాపించిన వీరశైవ 
తత్వం ఒక మతంగా శతాబ్దాలు కొనసాగింది కరీంనగర్‌ జిలాలో వీరశెవం ఒక తత్వంగా 
జీవన విధానంగా శతాబ్దాల పాటు కొనసాగడానికి కారణమెంది వేములవాడ మంథని, 
దుబ్బరాజన్న కాళేశ్వరం మొదలైన శెవక్షేత్రాలు ప్రాచుర్యం పొందాయి 


పొలాస రాజులను ఓడించిన కాకతీయులు తొలుత జైనులు అని తెలుసున్నది 
కాకతీయులు దొమ్మరి, వడ్డెర, ఎరుకలి కులాలకు సంబంధించిన జెనులని తెలుస్తున్నది 
కాని వారిని బ్రాహ్మణవాదులు ఆశ్రయించి కుల వ్యవస్థను అనుసరించాలని వారి పంచన 
చేరి తత్వం బోధించారు కాకతీయుల రాజ్యంలో విశ్వకర్మ కులాలవారు కరణాలుగా 
ఉండేవారు వారు జెనాన్ని వీడలేదు దాంతో కాకతీయులు వారి పంచన చేరిన 
(బ్రాహ్మణులు విశ్వకర్మలను కరణాల ఉద్యోగాలనుండి తొలగించారు 


అలా తొలగించి బ్రాహ్మణులను నియమించిన వారిని ఆరువేల నియోగులు అని 
పిలుసారు ఆరువేల విశ్వకర్మ కరణాలను ఒకేసారి హత్యచేయించారని కూడా చరిత్రకారులు 
అభిప్రాయపడుతున్నారు ఇలా రాజ్యం, రాజులు, వారి అభిప్రాయాలు, వారి రాజ్యవిసరణలో 
భాగంగా తత్వాలు, ధర్మాలు, మతాలు, యుద్దాలు, యుద్ధనీతి మారుతూ వచ్చాయి 
అందువల తత్వం, చరిత్ర, సంస్కృతి, మతం, విడదీసి పరిశీలించలేము ఏ కాలానికి, 
ఏ రాజుకు అవసరమైన తత్వాన్ని మతాన్ని ఆ రాజు తన కాలంలో ప్రోత్సహించాడు 
కాకతీయులు చివరికాలంలో శెవాన్ని ప్రోత్సహించారు 


అల్లాఉద్దీన్‌ ఖిల్జీ సేనలకు క్రీస్తు శకం 1328లో ప్రతాపరుద్రుడు బందీ అయి 
మార్గమధ్యంలో మరణించడంతో కాకతీయ సామ్రాజ్యం అంతరించింది మహమ్మద్‌ బిన్‌ 


కరీంనగర్‌ ఖాన్‌దాన్‌ 100 


తుగక్‌ రాజ్యంలో భాగమెంది అలా ముసిం రాజులు శూద్ర రాజులు శతాబ్దాల తరబడి 
దక్కన్‌ పీరభూమిని కరీంనగర్‌ జిలాను పరిపాలిసూ వచ్చారు సంస్కృతి జీవన విధానం, 
ఆలోచనా విధానం పలుమార్చులకులోనె వైవిధ్యం సంతరించుకుంది ఎందరో హిందువులు 
ఇసాం మతం స్వీకరించారు ఇసాంలో మాల్‌ ఎ గనీమత్‌ అనే పద్ధతి చాలా మందిని 
ఆకర్షించింది యుద్ధంలో, దాడులో దొరికిన వాటిలో ఐదవ వంతును సెనికులకే ఇచ్చేవారు 
దాన్ని మాల్‌ ఎ గనీమత్‌ అనేవారు హిందూ రాజులు దీన్ని ఆచరించలేదు బ్రాహ్మణులకు 
మాత్రమే దానాలు చేసేవారు తద్వారా హిందువులు లక్షలాదిమంది ఇస్లాం తత్వం 
స్వీకరించారు రాజులయ్యారు సామంతులయ్యారు ఉన్నత ఉద్యోగులయ్యారు 

శెవ, వెష్టవ భకి ఉద్యమాలు కరీంనగర్‌ జిల్లాలో శివాలయాలను, నరసింహ, 
హనుమ ఆలయాలను నిర్మించడానికి దోహదపడ్డాయి నరసింహ, హనుమ ఆలయాలు 
తొలుత మాంసాహార ఆలయాలుగా ఉండేవి క్రమంగా వాటిని శాకాహార ఆలయాలుగా 
మార్చుకొంటూ వచ్చారు పోచమ్మ, ఎలమ్మ, కట్టమైసమ్మ మొదలైన వారి గుళ్ళు ఇప్పటికీ 
మాంసాహార గుళ్ళుగా కొనసాగుతున్నాయి వీటికి ప్రత్యేకంగా పూజారులు కూడా చాలా 
తక్కువ ఒకవేళ ఉన్నప్పటికి ప్రజలే స్వయంగా పూజలు అర్చించుకుంటారు శెవ, వైష్ణవ 
ఆలయాల గర్భగుడిలోనికి అందరిని ఇలా రానివ్వరు ఇలా కుల వ్యవస్థ దేవుళ్ళ పూజల 
రూపంలో కూడా ఒక తత్వంగా సంస్కృతిగా కొనసాగుతున్నది 


జైనం, బౌద్ధం, శైవం, వెష్టవం, తంత్రవాదం, పితృస్వామ్యం, ఇస్లాం, ఆదివాసి, 
జనవద తత్వాలు దేశమంతట కొనసాగుతున్నట్టుగానే కరీంనగర్‌ జిల్లాలోను 
కొనసాగుతున్నాయి క్రైస్తవ తత్వం కూడా రెండువందల ఏళ్ళుగా కరీంనగర్‌ జిలాలో 
వ్యాపించింది కుల వ్యవస్థ, వర్ణ వ్యవస్థ సిద్ధాంతాలు, కర్మ, పునర్జన్మ, వాస్తు, జ్యోతిష్యం, 
సిద్ధాంతాలు కరీంనగర్‌ జిలాలో కూడా బలంగా కొనసాగుతున్నాయి ఇవి మానవ జీవితాన్ని 
దుఖ భాజనం చేస్తున్నాయి ఈ తత్వాలు మానవ చరిత్రకు అభివృద్ధికి ఎంతో 
వెనుకబడిపోయాయి ఎడ్జికాలంలో పుట్టిన ఈ తత్వాలు ఆధునిక కాలంలో కూడా 
కొనసాగడం ఒక వెపరీత్యం మానవసమాజ అభివృద్ధికి ఈ తత్వాలు ప్రగతి వ్యతిరేకాలుగా 
మనిషి ఆత్మవిశ్వాసాన్ని పెంచే బదులుగా ఆత్మవిశ్వాసాన్ని చంపే, భయపెట్టే తత్వాలుగా 
ఇవి కొనసాగుతున్నాయి. భారతరాజ్యాంగం ప్రసాదించిన స్వేచ్చా సమానత్వం అనే 
భావాలను ఇవి అపహాస్యం చేస్తున్నాయి 

ఇటీవలి కాలంలో కొత తత్వాలు ప్రపంచమంతటా విస్తరించాయి తెలంగాణాలో 
వాటిని కొందరు అడ్డుకున్నారు దాంతో మరికొన్ని తత్వాలను ఇక్కడ ప్రచారం చేయడం 
జరిగింది కమ్యూనిస్టు, సోషలిస్టు, నక్సలైటు తత్వాలు అలా ప్రాచుర్యంలోకి వచ్చాయి 
బీసీ ఎస్సీ, ఎస్టీ, తత్వాలు ప్రాచుర్యంలోకి వచ్చాయి రాజకీయ పార్టీలు కాంగ్రెస్‌, 


కరీంనగర్‌ ఖాన్‌దాన్‌ 9 (గంధొల 
101 wth 6 న షు 


ఇ 
~*~ 
స 


తెలుగుదేశం, బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ తత్వాలు కూడా ప్రాచుర్యంలోకి వచ్చాయి ఎన్నికల్లో 
గెలుసు ప్రజల జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయి 

కరీంనగర్‌ జిల్లాలో రామసింహ కవి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఇండియాలో 
కమ్యూనిస్టు పార్టీ పుట్టక ముందు రామసింహ కవి దున్నేవాడికి భూమి అంటూ భూస్వామి 
ఎవడురా అంటూ తత్వాలు కట్టి గుర్రంమీద తిరగుతూ ఊరూరా ప్రచారం చేశారు 
కరీంనగర్‌ జిల్లాలో అచలతత్వం అనే తత్వంకూడా చాలా ప్రాచుర్యంలో ఉంది అచల 
తత్వవేతలు చాలా మంది కరీంనగర్‌ జిల్లాలో పుట్టి పెరిగారు మహారాష్ట్రకు విసరించారు 
అలాగే మూఢవిశ్వాసాలు కూడా ఒక తత్వంగా కరీంనగర్‌ జిలాలో రాజ్యమేలుతున్నాయి 
కొన్ని కులాలు గొప్పవి అని, కొన్ని కులాలు చిన్నవి అనే మూఢ విశ్వాసాలు ఇప్పటికీ 
కొనసాగుతున్నాయి ఇవి నంన్కృతి పేరిట, దేవుళ్ళపేరటికూడా (ప్రచారం 
చేయబడుతున్నాయి 


గతంలోని తత్వాల్లో బౌద్ధంలో గొప్ప అంశాలున్నాయి అటు తర్వాత చాలా తత్వాల్లో 
మనిషిని కించపరిచే భయపెట్టే తత్వాలు ఎక్కువ, మనిషిని ఎదగకుండా అణిచిపెట్టే తత్వాలు 
కొందరు రాజులకు, కొందరు పె కులాలకు అవసరమాయ్యాయి అందువల వారు వాటికి 
దైవత్వాన్ని కూడా ఆపాదించారు వెరాగ్యతత్వాలు కరీంనగర్‌ జిలాలో చాలా విస్తృతంగా 
వాపిలో ఉన్నాయి వెరాగ్య తత్వాలు బైరాగి జీవితాన్ని ఆదర్శీకరించడంతో పాటు 
సంసారంలో కుటుంబ సభ్యుల మధ్య ఉండే అనుబంధాల్లో ఉండే (ప్రేమను (భ్రమలను 
వాస్తవాంశాలను వెల్లడి చేస్తాయి పోయేటప్పుడు ఎవ్వరు ఎంటరారు జీవా ఆలుపిల్లలని 
('భ్రమలెందుకు జీవా అని వైరాగ్యగీతాలు, అచలతత్వం ఎంతగానో కృషిచేశాయి భక్తి 
పూజలు మానసిక శాంతికి ప్రజలు ఆచరిస్తుంటారు వాటి అంతస్సారం జీవితాన్ని మరింత 
సుఖవంతంగా, ఆనందంగా జీవించాలనే 


ఏ తత్వమెనా మానవత్వాన్ని మించినది కాదు, మానవత్వమే మహోన్నత తత్వం 
ప్రతి మనిషి తనతో సమానంగా గౌరవిస్తూ ప్రతి మనిషికి ఒకే విలువ, ఒకే ఓటు, ఏ 
కులము గొప్పది కాదు ఎవరి జన్మ గొప్పది కాదు ఏ కులము చిన్నది కాదు ఎవరి 
జన్మచిన్నది కాదు అందరి జన్మ ఒకే రకమెనది ఒకే రకమైన విలువ కలిగియున్న 
జీవితమిది అందరికి స్వేచ్భా సమానత్వం స్నేహం, (ప్రేమ, కరుణ అందించే తత్వమే 
మహోన్నతమైనది దీన్ని రకరకాల రూపాల్లో పాత తత్వాలు, కుల, మత, కర్మ, పునర్జన్మ 
సిద్ధాంతాలు జ్యోతిష్యం మొదలెనవి వ్యతిరేకిస్తున్నాయి అని బుద్ధుడినుండి స్పష్టం చేయడం 
జరుగుతూ వసున్నది బుద్ధుని తత్వం భారత రాజ్యాంగం ఒకే దృక్పథానికి సంబంధించినవి 
బుద్ధుడు చెప్పిన (ప్రేమ, కరుణ, ప్రజ్ఞ, స్వేచ్చ, సమానత్వం, సౌభ్రాతృత్వం మానవీయతత్వంగా 
ఎదగాలని కృషిచేసిన వారు కరీంనగర్‌ జిలాలో కూడా ఎందరో ఉన్నారు 


కరీంనగర్‌ ఖాన్‌దాన్‌ 102 


హుస్నాబాద్‌ ప్రాంతంలో చిందు భాగవతం, జాంబవ పురాణం కథలను చెప్పే 
బృందాలున్నాయి వారి జాంబ పురాణంలో మాల మాదిగలు సమాజానికి ఎంత గొప్ప 
సేవ చేశారో గొప్ప తాత్విక చర్చలను చేశారు (బ్రాహ్మణులు ఈ సమాజానికి బరువని 
తాము లేని ఇలు లేదని మాదిగ జాంబ పురాణంలో, అశ్వఘోషుడు రాసిన వజ సూచిక 
అనే గ్రంధం కన్నా ఏ మాత్రం తీసి పోని విధంగా బ్రాహ్మణ తాత్వికతను కుల వ్యవస్థను 
ఖండించారు 

జెశెట్టి రాజయ్య భకి గీతాలతో పాటు మానవతా విలువలు ప్రబోధించారు 
రామసింహ కవి యధార్ధ రామాయణం యధార్ధ భారతం మొదలెన గ్రంధాలో పెరియార్‌ 
రామస్వామి డా॥ బి ఆర్‌ అంబేడ్కర్‌ వలె సత్యశోధన గావించారు వారి తత్వం మానవతా 
వాదం రామసింహ కవికి ప్రజలు గుడి కట్టించారు కోరుటలో పుట్టి పెరిగిన మిట్టపెల్లి 
రాజయ్య అనే అచలతత్వవేత్త అచలతత్వాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు వారి శిష్యులు 
వేలాది మంది ఇప్పటికి వారి బోధనలు అనుసరిస్తున్నారు వారి శిష్యుల్లో ప్రముఖులెన 
పిన్నంశెట్టి చిన్నయ్య కూడా అచల తత్వవేత్తగా అచలాన్ని ప్రచారం చేశారు డా॥ సి 
నారాయణరెడ్డి తన కవిత్వంలో మానవతా వాదాన్ని పరిమళింపజేశారు బి ఎస్‌ రాములు 
తాత్విక రంగంలో చేసిన కృషి రాష్ట్రంలో, దేశంలో పలు మార్పులకు సంకేతమెంది 


వేములవాడ, సిరిసిల్లా, జగిత్యాల, హుస్నాబాద్‌, హుజూరాబాద్‌, మెట్‌పల్లి 
ప్రాంతాల్లో నిజాం వ్యతిరేక, భూస్వామ్య వ్యతిరేక తత్వాలు చాలా ప్రాచుర్యం పొందాయి 
మేర మల్లేశం అనే స్వాతంత్ర సమర యోధులు హుస్నాబాద్‌ ప్రాంతంలో పుట్టి పెరిగి 
జిల్లా అంతట కమ్యూనిస్టు తత్వాలను ప్రచారం చేశారు 

1920 నుండి నిజాం వ్యతిరేక, దొరల భూస్వాముల వ్యతిరేక తాత్విక భావాలు 
కరీంనగర్‌ జిల్లా ఇతర ప్రాంతాలో లాగే విసరించాయి ఆర్యసమాజ్‌ భావాలు కూడా 
ప్రాచుర్యంలోకి వచ్చాయి రజాకార్‌ భావాలు ముసింలో కొంత మందిని ఆకర్షించాయి 
ఆర్‌ ఎస్‌ ఎస్‌ హిందూ మత భావాలు కరీంనగర్‌ జిల్లాలో 1950 ల నుండి ప్రాచుర్యంలోకి 
రావడం మొదలైంది రామ్‌ మనోహర్‌ లోహియా సోషలిస్ట్‌ భావాలు కరీంనగర్‌ జిల్లాలో 
ఎంతగానో ప్రాచుర్యం పొందాయి వేములవాడకు చెందిన జి సురమౌళి లోహియా 
గ్రంధాలను అనువదించడంతో పాటు సోవలిన్మ భావాలను రాష్ట్రమంతటా 
వ్యాపింపజేయడంలో కృషి చేశారు 

గోదావరిఖని, రామగుండం, కోరుట, మెట్‌పల్లి, సిరిసిల్ల ప్రాంతాల్లో కార్మిక వర్గంలో 
మార్శిస్టు కమ్యూనిస్టు భావాలు బాగా వ్యాపించాయి వారి జీవితంలో కనీస కూలీల 
పెంపుదలకు, ఉద్యోగ భద్రతకు కమ్యూనిస్టు భావాలు వారిలో గొప్ప ఆత్మవిశ్వాసాన్ని 
కలిగించాయి వీరిలో కొందరు దేవుడు, కర్మ, పునర్జన్మ వంటి తత్వాలను వదులుకొని 


కరీంనగర్‌ ఖాన్‌దాన్‌ 103 


శాస్త్రీయంగా, ఆధునికంగా ఆలోచించడం పెరిగింది తద్వారా రాజకీయాలో కూడా చైతన్యం 
పెరగింది జీవితాన్ని బ్రాహ్మణవాదం, భూస్వాములు, దొరలు అణిచివేయడాన్ని వ్యతిరేకించని 
తత్వాల పట్ల ప్రజల్లో ఆలోచన మొదలెంది అలా విపవ భావాలపట ఆకర్షితులయ్యారు. 
వేలాది మంది యువకులు విపవ తత్వాన్ని స్వీకరించి సమాజం మారాలని సాయుధ 
పోరాటం అందుకు సాధనమని భావించారు 1940లో ప్రారంభమెన ఈ ఉద్యమాలు 
1960 నాటికి ఆగిపోయాయి 1967 1971 మధ్య ప్రత్యేక తెలంగాణ వాదం బలం 
పుంజుకుంది లక్షలాది మంది విద్యార్థులు ఎంతో చెతన్యం పొందారు రాజకీయాల్లో 
కూడా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర తత్వం ఓటుగా మారి గెలుపును సాధించింది అటు 
తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక పోవడంతో తెలంగాణ అభివృద్ధి కుంటుపడింది. 
దాంతో యువతరం తీవ్రమెన ఆలోచనలు చేశారు నక్సలైట ఉద్యమంలో చేరారు ప్రత్యేక 
తెలంగాణ రాష్ట్రం 1970 లో ఏర్పడి ఉంటే నక్సలైట్ల భావజాలం తెలంగాణలో వ్యాపించే 
భూమిక ప్రాధాన్యత కోల్పోయి ఉండేది 


రాజకీయ సామాజిక రంగాలో కొన్ని కులాల పెతనమే అన్ని పార్టీలో సంస్థలో 
కొనసాగుతున్నదని, ఇందుకు కుల వ్యవస్థ, వర్ణవ్యవస్థ కారణమని కొన్ని తత్వాలు 
ప్రచారంలోకి వచ్చాయి ముఖ్యంగా 1990 నుండి మండల కమీషన్‌ రిజర్వేషన్ల అనుకూల, 
వ్యతిరేక ఉద్యమాలు ఈ తత్వాన్ని ముందుకు తీసుకువచ్చాయి బహుజన సమాజ్‌ పార్టీ 
సామాజిక మార్చుకోరుతూ బ్రాహ్మణవాద వ్యతిరేక ఉద్యమాలను, అంబేద్కర్‌, పెరియార్‌ 
రామస్వామి, నారాయణగురు, కబీరు, గురు రవిదాసు మొదలైనవారి తత్వాలను ప్రచారం 
చేస్తూ వ్యాప్తిలోకి వచ్చింది 

1995 నుండి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోరుతూ తిరిగి కొత్త భావాలు వేగం 
పుంజుకున్నాయి తెలంగాణ అంతట ఈ తత్వం సాహిత్యాన్ని సమాజాన్ని రాజకీయాలను 
ప్రభావితం చేశాయి కరీంనగర్‌ జిలాలో ఈ భావాలు విస్త్రృతంగా వ్యాప్తి చెందాయి 
తమ స్థానిక భాషను, సంస్కృతిని, సాహిత్యాన్ని తత్వాలను పలు ప్రక్రియలలో రికార్డు 
చేయడం వేగం పుంజుకుంది కరీంనగర్‌ జిల్లా చరిత్ర రచన అవసరమని డా॥ జైశెట్టి 
రమణయ్య కరీంనగర్‌ జిల్లా చరిత్ర సంస్కృతి అనే గ్రంధాన్ని వెలువరించారు బి ఎస్‌ 
రాములు తెలంగాణ తల్లి ఎరుక, సాహిత్య చరిత్రను కొత చూపుతో తిరగరాయాలి 
మలయశ్రీ, కరీంనగర్‌ జిల్లా సాహిత్య చరిత్ర, కాలువ మలయ్య తొమ్మిది పదుల తెలంగాణ 
కథ వంటి (గ్రంథాలను వెలువరించారు వాటి ద్వారా భారతీయ రాజ్యాంగ తాత్వికతను 
ప్రాచుర్యంలోకి తెచ్చారు 


కరీంనగర్‌ జిల్లా ఇతర ప్రాంతాలతో పోలిసే తాత్వికంగా, సాంస్కృతికంగా, 
సాహిత్యపరంగా సుసంపన్నమైనది భారతదేశంలోని చారిత్రక పరిణామాలు, వాటి ఆనవాళ్లు 


కరీంనగర్‌ ఖాన్‌దాన్‌ 104 


కరీంనగర్‌ జిల్లా చరిత్ర సంస్కృతి తాత్విక పరిమాణాల్లో గోచరిస్తాయి కరీంనగర్‌ జిల్లా 
దేశంలో పలు తాత్విక భావ ధారలకు నాయకత్వాన్ని కూడా అందించింది సుమేరియన్‌ 
నాగరికత సింధూనాగరికత నాగ జాతి నాగరికత మొదలుకొని శాతవాహన సామ్రాజ్యం, 
బిజెపి, టిఆర్‌ఎస్‌ ఎన్నికలో గెలువడందాక ఎన్నో అంశాలు రాష్ట్రాన్ని దేశాన్ని ప్రభావితం 
చేశాయి 


ప్రపంచ వ్యాప్తంగా వినియోగదారీ ఆలోచనా విధానం పెరగడంలో భాగంగా 
జిలాలోను ఎలాగెనా సంపాదించి ఎదగాలి అనే దృష్టి పెరిగింది ఈ దృష్టితో కొందరు 
ఫెనాన్స్‌లు ఎట్టి 1990 1999 మధ్య 400 కోట రూపాయలు ప్రజల నుండి డిపాజిటుగా 
సేకరించి బాగుపడాలని అనుకున్నారు కాని వారిని వారు నమ్ముకున్న రంగాలు 
ముంచాయి ఇలా ఈజీ మనీ దృష్టి అటు ఫైనాన్సియర్లకు, ఇటు డిపాజిటరకు నష్టాన్ని 
మిగిల్చాయి చెడ్డ పేరును మూటకట్టుకున్నాయి అయినప్పటికి తేలికగా డబ్బు 
సంపాదించాలనే ఆలోచన ప్రజల్లో ఇంకా బలంగానే కొనసాగుతున్నది 


కాంగ్రెస్‌ మొదలుకొని అన్ని పార్టీలు భావజాలాలు ఎదిగే క్రమంలో కరీంనగర్‌ 
జిల్లా అందరితోపాటు ఎదుగుతూ కొన్ని సారు వెనుకబడిపోతూ, కొన్ని సార్లు ముందుండి 
నడుపుతూ వసున్నది ఇలా కరీంనగర్‌ జిల్లా చరిత్ర ఒక ప్రత్యేకతను విశిష్టతను 
సంతరించుకుంది కరీంనగర్‌ జిలా తాత్విక సంపద, వాటి పరిణామాలు మొత్తం దేశ, 
ప్రపంచ పరిణామాలలో భాగంగా కొనసాగుతూ వచ్చాయి ప్రస్తుతం ప్రపంచమంతటా 
వీస్తున్న గ్లోబలైజేషన్‌ వల్ల వచ్చే లాభాలను, నష్టాలను రెంటిని ఇక్కడి రచయితలు, సామాజిక 
శాస్త్రవేత్తలు విశేషిసున్నారు 

మానవీయ విలువలను ప్రోత్సహించే తత్వాలను ప్రోత్సహించే ప్రభుత్వాలు, స్వచ్చంద 
సంస్థలు, ఉద్యమాలు, పార్టీలు కరవవుతున్నాయి టీ వి, సంస్కృతి మానవుల తత్వాన్ని 
దృష్టిని ప్రధానంగా ప్రభావితం చేస్తున్నాయి సాంకేతిక విప్లవం ద్వారా లభించిన తీరికను 
టీవి, చూడడం ద్వారా వృధా చేయడం పెరిగింది 


తీరిక సమయాన్ని సామూహిక, సామాజిక కార్యక్రమాలకోసం, పది మందిలో 
కలిసిజీవించడం కోసం సద్వినియోగం చేసుకోవాలె అనే తాత్విక దృష్టి అలవరచుకోవడం 
ఎంతో అవసరం అప్పుడే అందుకున్నవారు అభివృద్ధి అందుకోవలసిన వారికి చేయూతనిసూ 
పరస్పరం శాంతియుతంగా జీవించడం సాధ్యపడుతుంది కేవలం తమ సుఖాలు, తమ 
కుటుంబం, తమ కులం అనే సంకుచిత దృష్టితో జీవిసే అభివృద్ధి అందని ప్రజలు అభివృద్ధి 
అందుకున్న ప్రజలకు శాంతి లేకుండా చేస్తారు పర్యవసానంగా ఇరుపక్షాలు శాంతిలేని 
జీవితాలు జీవిస్తారు 


కరీంనగర్‌ ఖాన్‌దాన్‌ 105 


అందువల ప్రజలు పరోపకారం అనే తాత్విక దృష్టితో సామాజిక అభివృద్ధి అందరికి 
అందాలని తమ తాత్విక దృక్పథాన్ని విశ్వవాప దృక్పధంగా విసరించుకోవడం ఈనాటి 
అవసరం అప్పుడే సమాజంలో శాంతియుత సహజీవనం, శాంతియుత పరివర్తన 
సాధ్యపడుతుంది అందుకు ప్రతి మనిషికి ఒకే విలువ, ప్రతి మనిషి అందరితో సమానం 
ఎవరూ పుట్టకతో వెంట తెచ్చుకోలేదు ఎవరూ పోయేటప్పుడు వెంట తీసుకపోరు ఆనే 
దృష్టితో జీవించినంత కాలం పది మందికి సహకరిస్తూ మంచి అనిపించుకుంటూ జీవించే 
జీవితమే తాను పోతూ మిగుల్చుకునే మంచి పేరు తప్ప మరేమి మిగులవు అని 
గుర్తుంచుకోవడం అవసరం 


కరీంనగర్‌ ఖాన్‌దాన్‌ 106 


కోటిలింగాల బ్రాహ్మి లఘు శిలా శాసనములు 
ఎం నారాయణశర్మ 


కోటిలింగాలలో పురావస్తు పరిశోధనా శాఖ జరిపిన త్రవ్వకాల కాలములో బౌద్ధ 
స్థూప చిహ్నాలు కనుగొనబడ్డాయి దానికి సంబంధించిన రాతి ఫలకల లఘు శాసనములు 
లభ్యమెనవి ఆనాటి నుండి నేటి వరకు ఇవి కరీంనగర్‌ పురావస్తు ప్రదర్శనశాలలో 
భద్రపరిచి ఉన్నాయి త్రవ్వకాలను అనుసరించిన పరిశోధకులలో ఒకరెన శ్రీ రాకూర్‌ 
రాజారామ్‌సింగ్‌ గారు నాకు వాటి వివరాలను పరిచయం చేసారు 


వారి ఆలోచన మేరకు నేను నాకున్న ప్రాకృత, సంస్కృత భాషా పరిచయంతో 
పరిశోధనకు పూనుకొని వారి పూరి సహాయ సహకారాలతో ఆ స్ఫూపానికి సంబంధించిన 
ఫలకాలపెనున్న లిపి మూలానికి అర్థాన్నిచ్చే ప్రయత్నం చేసాను ఇది నిశ్చయంగా సరైనది 
అన్న వాదన నాకు లేదు శ్రీ సింగ్‌ గారు వారి మిత్రులతో చర్చించిన చర్చా ఫలితాలను, 
నా రచనకు తోడ్చడిన గ్రంధాల రచయితల అభిప్రాయాల (రచనల) ఆధారంగా మూలాలకు 
ఈ రూపాన్ని చూపాను 


ఈ విషయంలో శ్రీసింగ్‌ గారికి ఆయా రచయితలకు నా కృతజ్ఞతలు 
ప్రస్తావన 


కరీంనగర్‌ వెల్లటూరు మండలంలోని కోటిలింగాల గ్రామంలో పురాసవ్ష శాఖవారు 
1979 నుండి 84 వరకు త్రవ్వకాలు జరిపారు ఈ (గ్రామం దాని పరిసరాలలో పూర్వ 
శాతవాహన, శాతవాహన కాలపు కోట దివ్వెలు, రాజప్రాసాదములు, బౌద్ధస్థూపాలు, ఇతర 
విషయములు మొదలగునవి బయల్పడినవి ఈ గ్రామంలోనే వందల సంఖ్యలో శాతవాహన, 
పూర్వ శాతవాహన కాలపు నాణెములు లభించాయి కోటిలింగాల కోట యొక్క ఆగ్నేయ 
భాగంలో గోదావరి నది, పెద్దవాగుల సంగమ తీరంలో చిన్నాఖిన్నమైన స్థూపం ఒకటి 
కనుగొనబడింది 


కోటిలింగాల కోట భాగములో వాడిన ఇటుక బౌద్ధ స్టూపంలో వాడిన ఇటుక 
ఒకే కాలానికి చెందింది బౌద్ధ స్థూపం పునాది భాగంలో మాత్రం ఇసుక రాయిని వాడారు 
ఈ స్టూపానికి సంబంధించిన రాతి ఫలకాలు, వాటి లఘు శాసనాల ఆధారంగా యిది 
శాతవాహన పూర్వకాలానికి చెందినదిగా చెప్పవచ్చు ఈ ఫలకాలపై ఉన్న కొన్ని బ్రాహ్మీ 
అక్షరాలు మరియు మనకు తెలిసిన బ్రాహ్మీ అక్షరాలకు భిన్నంగా ఉన్నాయి ఈ ఛిన్న 


కరీంనగర్‌ ఖాన్‌దాన్‌ 107 


ఆకృతులలో ఉన్న అక్షరాలను బట్టి స్థూపము మౌర్యకాలానికన్న ముందుదిగా భావించే 
అవకాశం ఉన్నది ఈ అక్షరాలు, అంకెలు మౌర్య కాలానికన్న ముందు కాలంలో 
ప్రాచుర్యంలో ఉన్నవి స్టూప నిర్మాణ కాలం వరకు వాడుకలో ఉండి తరువాత కాలంలో 
రూపాంతరం చెందవచ్చు. కోటి లింగాలలో లభించిన రాతి ఫలకాలు 59 వాటిలో 
కేవలం 26 మాత్రమే లిపి యుకమెయున్నవి ఇవి స్థూప అడుగు భాగంలో వాడబడ్డాయి. 
గ్రామ పెద్దలు చెప్పిన ప్రకారం 11” మీటర్ల స్థూప అడుగు భాగం 850 కాలం వరకు 
మిగిలి యుండెను తరువాత మాత్రం దీని యిటుక రాతి ఫలకాలను గ్రామ ్రవిరీ 
గోడలలోను, వ్యవసాయ భూముల చుట్టూ బండకట్టడాలలోనూ ఆయా గ్రామస్థులు 
వాడుకున్నారు ఇట్టి రాతి ఫలకాల లఘు శాసనములు ఈలాంటి బండ గోడల నుండి 
సేకరించబడినవే' 


పటము 1, మాదిరి బౌద్ధ స్టూపం 


లఘు శాసనముల ఈ రాత్రి ఫలకాల కొలతలు ఒక (ప్రమాణానికి చెందినవి 
కావు. వీటి సగటు కొలత 48, 45 40, 40 సెంమీ గా భావించవచ్చు ఈ కొలతల 
దృష్ట్వా ఇవి విషమ చతుర్భుజాలు 


ase తులు గాలా 


పటం 21 


పట్టం 2 1లో చూపినటు ఫలకాన్ని నిలువుగా ఉంచినప్పుడు ఉపరితల భాగంలో, 
స్థూపాకారం ప్రకారం ఉంచినపుడు వెలుపలి భాగంలో లిపి చెక్కబడి ఉంది లిపి చెక్కిన 
ఫలకాన్ని అందగా సానబెట్టినట్టు చేసి దానిపై లిపి చెక్కబడి ఉంది ఒక్కో ఫలకంపైన 
సుమారు మూడు నుండి ఆరు అక్షరాలు, అంకెలు చెక్కబడ్డాయి ఇవన్నీ స్టూపపు అడుగు 
భాగంలో వలయాకారంగా అమర్చబడ్డాయి 


లిపి చెక్కబడిన 26 ఫలకాలలో ఉన్న కొన్ని అక్షరాలు, అంకెలు మౌర్య ్రాహ్మికి, 
భట్టిప్రోలు బ్రాహ్మిలిపికి సమీపంలో ఉన్నవి కాని కొన్ని మౌర్య, భట్టిప్రోలు లేక ఏ యితర 
బ్రాహ్మాకి చెందినవి కావు మరికొన్ని వాటికి సమీపంలో ఉన్నాయి కొన్నింటిని అంకెలుగా 
గుర్తించినా వాటి వాడుక విషయం అనుమానంగానే ఉంది 


కరీంనగర్‌ ఖాన్‌దాన్‌ 108 


దాదాపుగా మౌర్యభట్టిప్రోలు లిపులకు దగ్గరగా ఉన్నాయన్న అక్షరాలు, భిన్న 
అకారాలో ఉన్నాయి రాజారామ్‌సింగ్‌ గారి అభిప్రాయం ప్రకారం ఈ అక్షరాలు కొన్ని 
మౌర్య కాలానికి ముందున్నవి కావచ్చు.” 

ఒక ఫలకంపె భిన్న ఆకారాలలో ఉన్న ఒకే అక్షరానికి అసంబంధమెన వేరు 
వేరు రూపాలు ఉండవు ఆ అక్షరానికి ఉచ్చారణ ఒకటిగానే ఉంటుంది 


వివరణలో కొంత వేరు వేరు రూపాలలో ఉన్న థీథ్సీ అక్షరాలను నేను “ఛి గా 
గుర్తించాను చెక్కిన శిల్పులు వేరెతే వేరు వేరు ఫలకాలపైన అలా ఉండే అవకాశం 
కూడా ఉంది కాబట్టి ఫలకంపైన ఉన్న అక్షరాలలో సుమారుగా ప్రతి ఫలకం పైన 
రెండు అక్షరాలు ఏకాకృతిని కలిగి ఉంటాయి పూర్తిగా వేరు వేరు రూపాల్లో ఉండి కొంత 
సరిపోలని రూపాలయిన 2 4 19, 28 లలోని ౪ అక్షరాలు వేరు శిల్పులు 
వేరు వేరు ఫలకాలపెన చెక్కినవిగా భావించి నేను “జిగా గుర్తించాను దీన్ని బట్టి 
చూస్తే “లిపిని చెక్కిన వాడు ఒక అక్షరాన్ని కేవలం ఒకే శబ్దానికి లేదా ఒకే భావానికి 
సంకేతంగా వాడినాడని గురించవచ్చు లభించిన 26 లఘుశాసనాల ఫలకాలలోని 
అక్షరాలని ఒకే శిల్బి కాక వేరు వేరు శిల్పులు చెక్కి ఉండవచ్చు. కాబట్టి శాసనం పై 
ఉన్న నిర్దిష్ట అక్షర రూప లక్షణంలో బేధం ఉండవచ్చు. 

ఇందులో అక్షరాలు అంకెలు రెండూ ఉన్నాయి అంకెలని అక్షరాల ఉచ్చారణని 
తెలిపేందుకు వాడి ఉండవచ్చు ఫలకాలకు వరుస సంఖ్యలు ఇచ్చింది పరిశోధకులు 
కాబట్టి స్థూపంలో ఈ ఫలకాల వరుస క్రమం వేరుగా ఉండవచ్చు. 

ఈ ఫలకాలలోని పదాలు వేరు వేరు అర్థాలను ఇవ్వవచ్చు. ఒక వరుస క్రమంలో 
పరిశీలించి చదివినపుడు మొత్తం ఒకే భావాన్ని ఇవ్వవచ్చు. బౌద్ధ ఆచారం ప్రకారం బౌద్ధ 
జనులు ఇలాంటి ఫలకాలను దానం చేయటం స్టూపాలని నిర్మించటం సర్వ సాధారణం 

బౌద్ధస్థూపం నుండి లభించిన ఫలకాలలోని అక్షరాలు పరిశీలనలో కొన్ని అక్షరాలు 
మనకు తెలిసిన బ్రాహ్మీ లిపిలో లేవని తెలుస్తుంది కాబట్టి వీటిని మౌర్య కాలానికంటే 
ముందు కాలపువిగా గురించవచ్చు దీనికి కారణం కోటిలింగాల పరిశీలన స్థలం అతి 
పురాతనమైనది కావటం ప్రస్తుత బ్రాహ్మీలో మనకు లభించకుండా ఈ లఘు శాసనములలో 
ఉన్న అక్షరాలు పట్టికలో చూపబడ్డాయి 


ఉత 4౫౨1 VN NY 


పట్టి 
ల 


OS 
(wo) 


కరీంనగర్‌ ఖాన్‌దాన్‌ 109 


“శృ” మౌర్య కాలానికి ముందు ఈ అక్షరం బహుశ. థీ రూపంలో ఉండి తరువాత 
కాలంలో కుడి నుండి గీత కలిసి థీ గా మారిందనవచ్చును కాబట్టి శ్రే ఈ అక్షరాన్ని 
“ఛి గా గుర్తించవచ్చు ఫలకాలలో ఈ ఆకారంలో లిపి బద్ధత లేకపోవడం శిల్ప 
ప్రభావమనే చెప్పాలి ఈ అక్షరాలు పట్టిక 3, 4 లో ఉదహరించిన రూపాలలో ఫలకాలో 
కన్పిస్తాయి 


hAh hh 
పట్టిక 4 
& ఈ అక్షరాన్ని పోలిన అక్షరం మనకు తెలిసిన బ్రాహ్మీలో లేదు కొంత లోపంతో 


మధ్య గీత లేకుండా మౌర్య కాలపు “ఏ” గా గుర్తించవచ్చు ఈ “ఏ నే ముందు శ 
కాలాల్లో మధ్య గీతలలో ఉండేదిగా ఊహించవచ్చు. 


4 “ఇ గా గురించిన ఈ అక్షరాన్ని పోలిన అక్షరాలు మౌర్య బ్రాహ్మి కాలం 
నుండి ఏ కాలంలోనూ వ్యవహారంలో కనిపించవు కాని శాతవాహన కాలంలో “ఇ గా 
వ్యతిరేక దిశలో ఈ అక్షర రూపం ఉంది ఈ ఆకారంలోనే దీనికి సంబంధించి దీనికి 
వ్యతిరేక దిశలోనో కొంత దగ్గరి రూపంలోనో “ఇ” కనిపిస్తున్నదనే విషయం ఒప్పుకోవచ్చు. 
౨౦ 'మి అనే అక్షరంగా మౌర్య కాలం నుండి ఇక్ష్వాకు వరకు ఈ ఆకారంలో ఉన్న 
అక్షరం వృత్తాకారం (క్రిందుగా ఉంటూ వాడబడింది కాని భట్టిప్రోలులో వృత్తమే పైకి 
కలిగి, శాతవాహనలో క్రిందికే వున్నా వృతానికి బదులు కోణాకృతిని కలిగి రకరకాలుగా 
పరిణామాలను పొందింది ప్రిన్సెస్‌ ఉదహరించిన అంకెలలో ఎడవ వెపుకి వృత్తంగా 
ఉన్న ఈ ఆకారం కలిగిన అంకె 10 గా గురించబడింది ప్రిన్సెస్‌ ఈ అంకెను నాలుగు 
ఆకారాల్లో చూపినాడు 

ర; 66౬ , ౯౬ (ra 


పట్టిక 5 
పైన మూడు నాలుగు ఆకృతులలో కూడా వృత్తం, కోణం ఎడమవైపుకి లేదు 
మనకు లభించిన ఫలకాలలోని ఆకారం అంకె అనుకుంటే అది ఈ ఆకృతిగాక మరో 
ఆకృతిలో కనపించటం లేదు పరిణామక్రమం జరిగి వుంటే అక్షరాల దిశలు మారి 
వివిధాలుగా రూపాలుండేవి కాని ఇక్కడ అలా జరగలేదు కాబట్టి ఆ రూపం అక్షూనిదే 
కాని అంకెది కొదు అని భావించవచ్చు. మరో విధంగా చూస్తే అక్షర రూపంలో ఈ 
ఆకృతి క్రింద, మీదులుగా వివిధాలుగా రూపాలు సంతరించుకొంది మౌర్య, మౌర్య 


కరీంనగర్‌ ఖాన్‌దాన్‌ 110 


ముందుకాలాలో ఈ అక్షరం ఇలా ఉందని తెల్పడానికి ఈ ఆధారాలు సరిపోవచ్చు. కాబట్టి 
దీన్ని 'మి అనే అక్షరంగా భావించటమే సమంజసం 


* ఈ ఆకారంలో ఉన్న అక్షరం కేవలం ఒకేసారి వాడబడింది పైన బిందువుతో 
వున్న ఆకారం కొంత నిలువుగా ఉన్నటు కనిపిసుంది బహుశ ఇది కింది భాగానికి 
అంటుకొని ఉండవచ్చు కాలయానంలో లిపి చెరిగిపోయి ఈ రెంటి మధ్య సంబంధం 
కనిపించకుండాపోవచ్చు ఈ విధంగా పరిశీలిసే ఇది మౌర్య కాలపు 'ని అనే అక్షరానికి 
సమానమవుతుంది 

౧ ఈ అక్షరం కూడా మనకు తెలిపిన లిపిలో వాడబడలేదు “ప్రిన్సెస్‌” 
రూపాంతర సంస్కృత లిపి పట్టికి లోని 'డి' రూపం దీనికి దగ్గరలోన ఉంది కాని ఈ 
ఆకారం కోణాలలో ఉంది నిలువుగా ఉన్న ఆకారం భట్టిప్రోలు నుండి, ఇక్ష్వాకు తరువాత 
కాలంలో 'ఓి అనే అక్షరం కనిపిస్తుంది గతంలో చెప్పుకున్నట్లుగానే మౌర్య (బ్రాహ్మీకి 
ముందు ఈ కాలంలో ఆకారంలో ఈ అక్షరం 'ఓ అనే అక్షరంగా ఉండవచ్చు. 

౫ ఈ అక్షరం రాప్సన్‌ పట్టికలో 'క్ష అనే అక్షరానికి దగ్గరగా ఉంది (పట్టిక 6) 
పె రూపక్రమాన్ని గుర్తిసే రాప్సన్‌ పట్టిక ప్రకారం ఇది 'క్ష అనే అక్షరంగా గుర్తించవచ్చు 
పదపద 

సే ఫే ప్రే 
పటిక 6 
టి 

*, ఈ అక్షరం తాలూకు రూపాలు మనకు తెలిసిన ఏ లిపి పట్టికలో 
కనిపించవు ఇక్ష్వాకులో ఉన్న _) బహుశ పరిణామ క్రమంలో మారి మౌర్య ముందు 
కాలాలో + రూపంలో ఉందేమో అని భావించవచ్చు. పట్టిక 7 లోని పరిణామ 
క్రమాన్ని బట్టి *౨* ఆకృతిని ఈ గురించవచ్చు 

di "లేశ లీ" 
న సక్‌ సమన దా నానా 
పట్టిక 7 
ల 


౪ ఈ అక్షరం కొంత వేరుగా ఉన్నా ఇది కొన్ని శాసనాల్లో 'వు గా 
బ్రాయబడినది ధూళికట్ట బ్రాహ్మీ శాసనాలలో కూడా ఈ అక్షరం 'పు' గా వ్రాయబడింది 
అక్షరాలు గై “లే 'పో,ఖి' దాదాపుగా గుణింతానికి లోబడి రూపాన్ని పొందాయి 


అక్షర పరిణామం జరిగే కాలంలో పాత కొత్త లిపులు రెండూ ఆచరణలో ఉంటాయి 


కరీంనగర్‌ ఖాన్‌దాన్‌ 111 


అధునాతనులు కొత లిపిని (రూపాంతర లిపిని), పాతవారు పూర్వలిపిని వాడుతారు ఈ 
క్రమంలోనే కొంత కాలం రెండు రకాల అక్షరాలు లిపి రూపాలు వాడుకలో ఉంటాయి 


ఇప్పటికి తెలుగులో 'క అనే వర్ణాన్ని రెండు రకాలుగా క, క అనే రూపాల్లో 
వాడుకలో ఉన్నట్టుగానే ప్రతీ కాలంలో ఒకే సంకేతానికి రెండు భిన్న ఆకృతులు ఆచరణలో 
ఉంటాయి అట్లే అప్పటి కాలంలో ఇ. రెండు రకాల ఆకృతులు 'పు అనే అక్షరానికి 
ఉన్నట్లుగా గుర్తించవచ్చు. పరిశోధకులు గుర్తించిన గుణింత లేఖన విధానాన్ని మొదటి 
అక్షరం (ళ్ర) భిన్నంగా ఉన్నా ఇప్పటి తెలుగులో 'యి, మొ, మో” మొదలెన అక్షరాలు 
గుణింత లేఖన విధానానికి భిన్నంగా ఉన్నాయి కాబట్టి ఏ కాలంలో అయిన లేఖన 
విధానంలో స్వల్ప మార్పులు సహజం అని భావించవచ్చు అలాగే పరిణామ క్రమంలో 
అక్షర రూపంలోని కొంత ఆకృతి నశించడం మరికొంత ఆకృతి చేరడం లాంటివి 
జరుగుతాయి వీటిని దృష్టిలో ఉంచుకొని కాలాల్లోని లిపి పరిణామ, క్షీణ దశల్ని గుర్తిస్తారు 
పరిణామ క్రమంలో భాగంగానే ఈ మార్పుల్ని గుర్తించవచ్చు ఈ గురించడంలోనే అవి 
తరువాత కాలానివిగానో కాకపోతే ముందు కాలానివిగానో గురించడం జరుగుతోంది 


ఈ ఫలకాల్లో అంకెలుగా గుర్తించిన లు అంకెలున్నా ఉచ్చారణా 
సంకేతాలుగా వీటిని భావించవచ్చు భాషలో ఒకే మాత్రాకాలాన్ని పలికే ఉచ్చారణా పరిధిని 
హ్రస్వం అనీ రెండు మాత్రాకాలాలు పలికే దాన్ని దీర్ధమని, మూడు మాత్రాకాలాలు 
పలికేదాన్ని ఫ్లతం అని చెప్పుకోవచ్చు దీనిలో “ ౮” ని సూచించే సంకేతాలను 
రకరకాలుగా వాడినట్లు తెలుస్తుంది ప్రాకృతంలో విసర్గను చూపేందుకు సంకేతం 
లేకపోవడం గమనార్హం కాబట్టి విసర్గకు బదులుగా అలాగే ఒక మాత్రాకాల అక్షరం 
సూచిసే మరో మాత్రాకాలానికి సంబంధించి అంకె ద్వారా సూచించేవారేమో ముఖ్యంగా 
అప్పటి భాష ధ్వని ప్రాధాన్యమెనది ప్రాకృతాన్ని సంస్కృతానువాదం చేసేటప్పుడు 
(ప్రాకృతంలో ఈ గుర్తులు లేకున్నా వాడడంీ గమనార్హం “ ” అటే ఇవి దీర్చ ఫ్లతోచ్చారణ 
సంకేతాలుగా కనిపిస్తాయి ఈ సంకేతాలు ప్రాకృతంలో రూపక్రమంలో ఉపయోగంలో 
లేకున్నా ఉచ్చారణా పరంగా ఉన్నాయీ ఈ అక్షర సంకేతాలు మౌర్య కాలం, నంద 
కాలాల్లో ఇవి సంకేతాలుగా వాడుకలో ఉన్నాయని చెప్పవచ్చు 


లభించిన ఫలకాల్లో అక్షరాలు, అంకెలు రెండూ ఉన్నాయనేది పె చర్చాఫలితం 
అక్షరాలను, పదాలను మార్చి చదవడం, అర్థాన్ని గుర్తించడం భాషలో సహజం ఇది 
చాలా భాషల్లో వివిధ రకాలుగా ఉంది పైన వివరించిన అక్షరాలు కలిగిన లఘు శాసనాల 
అనువాదాన్ని పట్టికలు 8,9,10 లలో చూడవచ్చు 


కరీంనగర్‌ ఖాన్‌దాన్‌ 112 


ఛింశ “20 
\ 
క #6 hr 9% 
gS? 
౨౫త్పేడ మల్ళీ భతాకశైతుశమి ౫ 
rte డా 


కరీంనగర్‌ ఖాన్‌దాన్‌ 113 


శ స ంం GY) | కచున లాం 
pm ఇ ఇళ్లలా శనిన 


జ రసం ఇ జా కళ్ళ 
ఉమ లక ఎల్మర్మర భి 
14 ల ya చ4 శ కున ఏకవార, 
CT ఎల్మమా నశించును . 


న క. 

శీ. జనో శ్‌ 

క్‌ న! 
ఈల వద్కటు ఎన 
11 క న్‌] ర +౮ జా 


63 Pao | CEE పైప కరు 
CEE Pao | 


రా 


పై పట్టికలోని ఫలకాలలో గల పదాలకు వాక్య క్రమం పట్టిక 11లో వ్రాయబడింది 


26 ఫలితాలలోని లిపికి వాక్యక్రమం 


>4 మదత ఎలి 03౨౩౬] 


het భి ౪₹+4నకీిల $94 
పతి నిథక ౧ ఉట ఇంతి అకట SYX{yez: 
=X, SrA లస ఇలఅెర్య బి వెదిితదిని, 


ఈ క్రింది పట్టిక 11లో ప్రాకృత వాక్యానుకరణకు తెలుగు లిప్యంతరీకరణ 
ఇవ్వబడింది 


కరీంనగర్‌ ఖాన్‌దాన్‌ 114 


అ మాయించ సదా ఏచ్చమయేన 
ఆ ఏసదోయించక్షేస సదామసే 

ఇ. పుంఖభేమ సదాదమ ఏచ్చయీపుద శమకోద 

ఈ ఏఛ సదా ఖిదకన ఖరమదయీమ్‌ 

ఉ సదా ఏక్షమే పుత(ర) ఏపుపోట సమయేపుందయీం ఏప్పద 
ఊ క్షేనుద ఏసదఈ ఏచ్చక్షేస ఏ ఇ చిఛేదస 

బు (మయీం) 


పై ప్రాకృతానికి తెలుగు అనువాదం 


అ భూమిలో ఎలప్పుడు కోరిక నిండుకొని ఉంది 

ఆ ఇవి రెండు కళ్ళను నాశనం చేస్తాయి 

ఇ. దేగలా ఎప్పుడూ ధర్మాన్ని ఈ కోరికయే తగ్గిసుంది (శ్రమింపచేసుంది) 

ఈ ఇది కష్టాలను క్రమంగా ఇస్తుంది 

ఉ ఎలప్పుడూ క్షేమాన్ని పుత్రులను తేజస్సు యొక్క పుత్రుని దగ్గరలో ఉన్ననూ 
దహిస్తుంది 

ఊ భూమిలో ఇది నిజమైతే క్షేమాన్ని కోరి కోరికను వివిధ దశలలో ఛేదించాలి 

(నశింపజేయాలి) 

26 ఫలకాలోని 2 ఫలకాల్లో (14,22) ఉన్న లిపి చదవలేకుండా ఉంది అట్లే 
కొన్న ఫలకాలలోని ఒకటి రెండు అక్షరాలు చదవడానికి వీలు లేకుండా ఉన్నాయి బహుశ 
14వ ఫలకంలో ఉన్న లిపి ౩వ వరుసలో ఉన్న “ధర్మి పక్కన ఉండే ఏదో ఒక పదమై 
ఉండాలి అటే 22వ ఫలకంలో ఉన్న లిపి మూలం 6వ వరుసలోని “ఏసదయీం ఏచ్ళక్షేణ” 
మధ్యలో ఉన్న పదమె ఉండాలి ఇది సంఘం, సమాజం ప్రజలు లాంటి ఏ పదమైనా 
అయి ఉండాలి అట్లే 26వ ఫలకంలోని చివరి రెండు అక్షరాలు “పుత” గా ఊహిస్తే 
ఇది ఆరవ వరస ముందుదై ఉండాలి అప్పుడు “మయీం పుత (ర” భూమి ప్రజలు 
ఇది నిజమెతే సంఘ క్షేమాన్ని కోరి కోరికలను ఛేదించాలి” అనే అర్థం తెలుస్తుంది కాని 
ఆ లిపి మూలాలు చదవడానికి వీలు లేని స్థితిలో ఉన్నాయి 


పై ప్రాకృతానికి తెలుగు అనువాదం 


ఈ (ప్రపంచంలోని ప్రతి అను మాత్రపు భూమిలో కోరిక నిండుకొని ఉంది ఆ 
కోరికే మనిషి రెండు కళ్ళ సర్వమెన దృష్టిని నాశనం చేసుంది డేగలు చిరు ప్రాణులను 


కరీంనగర్‌ ఖాన్‌దాన్‌ 115 


నాశనం చేసినట్టు కొద్దిగా ఉన్న ధర్మాన్ని ఈ కోరిక దేగలా నశింపజేసుంది కోరిక మనిషిని 
ధర్మహీనున్ని చేస్తుంది కష్టాలను క్రమంగా ఇస్తుంది ఆ కోరికే మనిషి క్షేమాన్ని పుత్రులను, 
తేజస్సు యొక్క కుమారుడెన “ధర్మం” చెంత ఉన్నప్పటికి నాశనం చేసుంది ఇది నిజమైతే 
భూమి పుత్రులందరూ సంఘ (శ్రేయస్సు కోసం ఈ కోరికను ఛేదించాలి 

పె భావన ప్రకారం మూలానికి ఇది స్వేచ్భానువాదం 


పై మూలాల భావన బుద్దుడు బోధించిన ఆర్య సత్యాలను అష్టాంగ మార్గాలను 
(ప్రతిబింబిస్తుంది ఖచ్చితంగా అవే అష్టాంగ మార్గాలు ఆర్య సత్యాలను యథాతథంగా 
బ్రాయకపోవటమే బౌద్ధమత వ్యాప్తిలోని ఒక దశగా భావించవచ్చు అశోకుని కాలంలో 
అశోకుడు తన రాజ్యంలో “అశోక ధర్మం” పేరిట బౌద్ధాన్ని చూపాడు కాని ఇందులోనివి 
బౌద్ధార్యసత్యాలను ప్రతిబింబిస్తున్నాయి కాబట్టి ఇది నంద కాలానికో దాని పూర్వకాలానికో 
చెందినదిగా భావించవచ్చు. ఇంకా దీన్ని గూర్చి విశేషణలు రావడం, చరిత్రను అంచనా 
వేయడం అవసరం 


సూచికలు 
కే. T Raja Ram Singh, Archaeology Diaries 1975 77 
2 AP Journals of Archaeology Vol III No2 1985 Hyderabad P21 


3  Pnncep Modification to the Sanskrit Alphabets chart Essays of 
Indian Antquities Vol 2 


4 0000 Guntam Chart Ed. Thomson (British Museum Catalog of 
Coins of Andhra Dynesty) 


ఆదినారాయణశాప్రి పంచాగ్నుల ప్రాకృత గ్రంధకర్తలు ప్రజాసేవాను పేజి 14 
బుగ్వేదం మన్యుసూకంలో ఈ సంప్రదాయం ఉంది 
రామచంద్ర తిరుమల మన లిపి పుట్టుపూర్వోత్తరాలు పేజి 41 


0 ఇ రా ర 


Saushchandra Chattarjee ఈ Dheerendra Mohan Datta an 
Introduction to Indian Phylosopy (University of Culcutta 1968) 


9 డా॥ సుబ్రహ్మణ్యం రాయప్రోలు అశోకుని ఎర్రగుడి శిలాశాసనాలు 


కరీంనగర్‌ ఖాన్‌దాన్‌ 116 


శ్రీ పొలవాస రాజ్యం 
సందెవేని తిరుపతి 


పశ్చిమ కళ్యాణి చాళుక్యుల కాలంలో వెలిసిన సామంత రాజ్యాలలో ఒకటి శ్రీ 
పొలవాస లేదా పొలవాస రాజ్యం పొలవాస వంశం వారి పూర్వీకులు రాష్ట్రకూటుల 
కాలంలో సేనానులుగా ఉద్యోగాలలో చేరి వారిని అంతమొందించడంలో పశ్చిమ కళ్యాణి 
చాళుక్యులకు సహాయపడి వారి కొలువులో సామంతులుగా నియమించబడ్డారు. వీరినే 
పశ్చిమ కళ్యాణి చాళుక్యులు మహా మండళేశ్వరులుగా తమ ఆధీనప్రాంతాలలో పరిపాలన 
వ్యవస్థను చక్కదిద్దుటకు ఉపయోగించుకున్నారు అలాంటి వారిలో తెలంగాణ (ప్రాంతంలో 
ముఖ్యులు కాకతీయులు మరియు పొలవాస రాజ్యపాలకులు ఈ రెండు రాజ్యాలు సామంత 
రాజ్యాలుగా స్థాపించబడ్డాయి పొలవాస రాజ్యం నేటి కరీంనగర్‌ జిల్లా ఉత్తరాన ఉన్న 
జగిత్యాల పట్టణానికి దగ్గరగా వున్న పొలవాసను కేంద్రంగా చేసుకొని ఏర్పడింది 
అందువల్లనే దీనిని శ్రీ పొలవాస లేదా పొలవాస రాజ్యం అని పిలువడం జరుగుతుంది 


సరిహద్దులు విసీర్ణము ఈ రాజ్యానికి ఉత్తర సరిహద్దుగా స్వాభావిక సిద్ధంగా 
ఏర్పడిన గోదావరి నది కలదు తూర్పున ముదిగొండ రాజ్యం, దక్షిణమున అనుమకొండ, 
నగునూరు రాజ్యములు, నెబుతిలో వేములవాడ రాజధానిగా ఉన్న సబ్బి మండల రాజ్యాలు 
కలవు పొలవాస ప్రాంతాన్ని ఏడుగురు రాజులు దాదాపు 80 సంవత్సరాలు అనగా 
క్రీశ 1075 నుండి 1159 వరకు కాకతీయ వంశ రాజులకు సమాంతరంగా 
పరిపాలించడం జరిగింది పొలవాస రాజ్యం మొత్తం నేటి కరీంనగర్‌, వరంగల్‌, 
నిజామాబాద్‌ జిలాలలోని 50 కు పెగా మండలాలలో విసరించింది ఈ రాజ్య 
పరిపాలనలో సుమారు నేటి 400 పట్టణాలు, గ్రామాలు భాగంగా ఉన్నాయి 


ఆధారాలు పొలవాస రాజులను, రాజ్యం గురించి వివరించే సాహిత్య ఆధారాలు 
లేవు ఈ రాజులు పరిపాలించిన కొద్ది కాలంలో తమ ఉనికిని కాపాడుకొనుటకు నిరంతరం 
యుద్దాలు చేయడం మూలంగా వీరు సాహిత్య పోషకులుగా లేకపోయారనవచ్చును 
అయినను నేటి కరీంనగర్‌, వరంగల్‌ జిల్లాల యందు లభించిన పన్నెండు శాసనాలు 
వీరి పరిపాలన విషయాల్ని కాలాన్ని వంశావళిని, వారి సరిహద్యల గురించి 
తెలుసుకోవడానికి ఉపయోగపడుతాయి అలాగే వీరి కాలంలో నిర్మించిన దేవాలయాలు 
వీరి చరిత్ర నిర్మాణమునకు ప్రధాన ఆధారాలవుతాయి 


పొలవాస రాజుల శాసనాల్ని రెండుగా విభజించవచ్చు అవి కరీంనగర్‌ మరియు 
వరంగల్‌ జిల్లా శాసనాలుగా, కరీంనగర్‌లో 5 శాసనాలు వరంగల్‌లో 8 శాసనాలు 
లభించాయి అవి కాలక్రమాన్ని అనుసరించి క్రీశ 1082 నుండి 1168 వరకుగా 


కరీంనగర్‌ ఖాన్‌దాన్‌ 117 


గురించబడినవి క్రీశ 1082 లో వరంగల్‌ జిల్లా నర్సంపేట తాలూకాలోని బాణాజీపేట 
శాసనం, క్రీశ 1108 లో కరీంనగర్‌ జిలా పొలాస, వేములవాడ ప్రాంత శాసనాలు, 
క్రీశ 1117 లో వరంగల్‌ జిలా హన్మకొండ పద్మాక్షి దేవాలయ శాసనం క్రీశ 112 
లో వరంగల్‌ జిల్లా నర్సంపేట తాలూకాలోని మేడపల్లి మరియు క్రీశ 1122 
గోవిందాపురము శాసనాలు, క్రీశ 1159 లో కరీంనగర్‌ జిలా నగునూర్‌ బీరన్న గుడి 
శాసనం, క్రీ శ 1168 వరంగల్‌ జిల్లా హన్మకొండ వేయి సంభాల గుడి శాసనం, అలాగే 
కాల వివరణ లేని ఐదు శాసనాలు కలవు అవి ప్రాంతాల వారిగా కరీంనగర్‌ జిల్లా 
మంధని గంగాపురం శాసనం మరియు రామగుండం శాసనం, వరంగల్‌ జిల్లాలోని 
నర్సంపేట తాలూకాలోని అర్బనపల్లి శాసనం, ములుగు తాలూకాలోని వెంకటాపురం 
శాసనం, హన్మకొండలో గంగాధరుడి శాసనాలు వీరి చరిత్ర నిర్మాణమునకు మనకు 
ఎంతగానో ఉపయోగపడతాయి ' 


వంశం పొలవాస రాజుల వంశ పుట్టు పూర్వోత్తరాల గురించి వరంగల్‌ జిల్లా 
నర్సంపేట్‌ తాలూకాలోని క్రీ శ 1122 సంవత్సరానికి చెందిన గోవిందాపురం శాసనం 
వివరిసుంది * ఈ శాసనం ప్రకారం వీరి మూల పురుషుడు పౌరాణిక సంబంధమైన 
పేరుగల మాధవ చక్రవర్తి లేదా మాధవ వర్మ అని తెలుస్తుంది వీరి వంశంలోని మాధవ 
వర్మను, దుర్గరాజులను గురించి వారి హోదాలను గురించిన శాసన వివరణలు లేవు 
అయితే మిగిలిన నలుగురు మొదటి మేడరాజు, మొదటి జగ్గదేవుడు, రెండవ మేడరాజు, 
గుండరాజులు క్రీశ 1075 నుండి 1160 వరకు పొలించారని శాసనముల వలన 
తెలుస్తుంది లభ్యమైన శాసనముల ఆధారంగా మరియు కాకతీయులతో వీరికి గల 


సంబంధాల దృష్ట్యా కాలక్రమానుసారంగా పొలవాస రాజుల వంశావళి ఈ (క్రింది విధంగా 
రూపొందించబడింది * 


మాధవ చక్రవర్తి లేదా మాధవ వర్మ 
దుర్గరాజు న 1080 వరకు) 
మేడరాజు (కీ శ 1080 1110) 
మొదటి జగ్గదేవుడు (క్రీశ 1110 1116) 
రెండవ మేడరాజు మంత్రకుట గండరాజు 
(కీ శ 1116 1159) (కీ శ 1116 1138) 


రెండవ జగ్గదేవరాకుమారుడు 
(క్రీశ 1116 1159) 


కరీంనగర్‌ ఖాన్‌దాన్‌ 118 


కులం _ పొలవాస రాజులు ఏ కులానికి చెందినవారు అనే విషయానికి వసే 
మొదటి మేడరాజు గురించి వివరించే శాసనం నర్సంపేట తాలూకాలోని బాణాజీపేట 
యందు కలదు దానిలో మేడరాజును పశ్చిమ కళ్యాణి చాళుక్య చక్రవరి త్రిభువనమల 
ఆరవ విక్రమాదిత్యుని సామంతుడు, పాదపద్మోపజీవి, మహామండలేశ్వరుడెన మొదటి 
మేడరాజు (ఉగ్రవాడి) నిర్మించిన వీర కమల జినాలయమునకు * ” అను వాక్య 
ప్రసక్తి కలదు * ఇక్కడ ఉగ్రవాడి అను ప్రాంతానికి చెందిన మేడరాజు అను అర్థంలో 
వాడాలనుకుంటే సందర్భోచితంగా “మహామండళేశ్వర ఉగ్రవాడినేలు మొదటి మేదరాజు 
నిర్మించిన” అని శాసనంలో రాసేవారు కాని “మహా మండలేశ్వరుదైన మొదటి మేడరాజు 
(ఉగ్రవాడి) నిర్మించిన అని కలదు ఇక్కడి బ్రాకెట్ల లోని “ఉగ్రవాడి” అను పదమునకు 
అర్ధం” “సామాగ్రులుండేటి కొట్టుపై ఎత్తనం వహించు అని శాసన సర్వస్వంలో కలదు * 
అలాగే ఈ ఉగ్రవాడి అను పదము, ప్రాంతం మరే యితర శాసనాలలో కనబడదు 
కావున దీనిని వారి కులమును స్ఫురించునట్లుగా తెలుపుటకు వాడినారు అనవచ్చును 


అలాగే ఈ శాననంలోనే మేడరాజును గురించి చెవ్లూ “మాధవ వర్మ 
వంశానుక్రమంలో వెనుగొంటకులజుడని” ఉన్నది వెనుగొంటకులజుడు అనగా 'వెనుకుల 
గోత్ర నికి సంబంధించిన వారు అని తెలుస్తుంది అయితే వెన్నకుల, వినంకుల, 
వెంకాలకుల, వెలకోలకుల వ్యవహార నామాలు కల వంశస్థులు మరియు వేందండ 
గోత్రమునకు చెందినవారు అందరు వైశ్యాకులస్థులు అని 'తెలుగు వారి యింటి పేర్లలో” 
కలదు కావున ఒకే శాసనమున ఉన్న “ఉగ్రవాడి, వెనుగొంటకులజుడు” అను పదాల 
అర్ధముల వాళ్ళు వీరు “వైశ్యకులమునకు” చెందిన వారు అని తెలుస్తుంది పొలవాసలో 
(జగిత్యాల దగ్గర) వీరు నిర్మించిన పౌలసేశ్వరాలయం కూడ వీరు వెశ్యకులమునకు చెందిన 
వారు అని చెప్పటానికి ఒక ఆధారమనవచ్చును ఎందుకనగా వైశ్య కులమున పాలస్యన 
గోత్రమునకు పాలిస్యుడు అనే బుషి పుంగవుడు అధిపతిగా ఉండటం అతడి పేరున 
ఈ దేవాలయం నిర్మించి ఉండవచ్చును * వీరు కచ్చితంగా బ్రాహ్మణ, క్షత్రియులు మాత్రం 
కాదు, కాని బివి క్రిష్టరావు గారు “తూర్చుచాళుక్యులు” అను పుస్తకంలోని కాకతీయ 
సామ్రాజ్యానికి దక్షిణాన చిన్న క్షత్రియ రాజ్యాలు ఉన్నాయని రాయడం జరిగింది ” అయితే 
వీరి పక్కనే వున్న కాకతీయులు కూడా బ్రాహ్మణ, క్షత్రియులు కాక చతుర్థానాయులేనని 
ఎక్కువ మంది చారిత్రకారుల అభిప్రాయం కాబట్టి అది వీరి విషయంలోను కూడా 
సరిపోతుంది 
దుర్గరాజు (1080 వరకు) 


ఈ వంశంలోని మొదటి రాజు అయిన మాధవవర్మ గురించి వివరాలు అంతగా 
తెలియదు కాకతీయ బేతరాజు తర్వాత రాజ్యమునకు వచ్చిన మొదటి ప్రోలరాజు కడపర్తి 


కరీంనగర్‌ ఖాన్‌దాన్‌ 119 


వద్ద దుర్గరాజును జయించి అనుమకొండవెపు రాజ్యవిసరణను ప్రారంభించెను అని ఒక 
శాసనంలో కలదు ఆ కడపరి అను గ్రామము హుస్నాబాద్‌ సమీపంలో కలదు ఇక్కడ 
ఓడింపబడిన దుర్గరాజు ఖచ్చితంగా పొలవాస రాజు తప్ప వేరొకరు కావడానికి ఆస్కారం 
లేదు ఈ దుర్గరాజు మొదటి (ప్రోలరాజు సమకాలీనుడు అయినచో ఇతడు క్రీ శ 1080 
వరకు పొలవాసను పరిపాలించినాడు * 


మొదటి మేడరాజు క్రీశ 1080 1110 


మొదటి మేడరాజు గురించి ప్రస్తావించు మొట్టమొదటి శాసనము నర్సంపేట 
తాలూకాలోని బాణాజీపేటయందు కలదు 9 “పశ్చిమ కళ్యాణి చాళుక్య చక్రవర్తి 
(త్రభువనమల్ల ఆరవ విక్రమాదిత్యుని సామంతుడు, పాదపద్మోవజీవి మహామండలేశ్వరుడెన 
మొదటి మేడరాజు (ఉగ్రవాడి) నిర్మించిన వీరకమల జినాలయమునకు అనుమకొండనేలు 
కాకతీయ రెండవ బేతరాజు భూదానము లొసంగెనని” ఈ శాసనము తెలుపుతున్నది 
రెండవ బేతరాజు మొదటి మేడరాజుతో స్నేహం చేయుటకై ఈ భూదానములిచ్చియున్నాడు 
అనుటలో సందేహం లేదు మరో విషయం ఏమిటంటే దీని ప్రకారం కాకతీయ రెండవ 
బేతరాజు, మొదటి మేడరాజు సామంతుడిగా ఉన్నటుగా లేదా అంతకంటే తక్కువ హోదాలో 
ఉన్నట్లుగా తెలుస్తుంది ఈ దానమును కాకతీయ మంత్రి వైజదండాధీశుడు బేతరాజు 
వైపు వేయించి మేడరాజును మెప్పించి, బేతరాజును కళ్యాణి చక్రవర్తివద్దకు తీసుకెళ్లి 
సబ్బిసాయిర మండలం పొందినట్లు తెలుసుంది దీనిని బట్టి వీరు పొలవాస మేడరాజు 
కంటే తక్కువ హోదాతో ఉన్నారని చెప్పవచ్చును మొదటి మేడరాజు, రెండవ బేతరాజు 
ఇరువురు కళ్యాణి చాళుక్యుల సామంతులని విదితమవుతుంది 


పొలవాన (పాలాస) రాజధాని పట్టణమున క్రీ శ 1108 లో మహా 
మండలేశ్వరుడైన మేడక్షమాపతి కాలములో వేయబడిన శిలాశాసనము పౌలసేశ్వర 
దేవాలయ ప్రాంగణమందు కలదు * ఇది కన్నడ భాషలో 49 పంకుల శాసనం “శక 
సంవత్సరం సర్వధారి పుష్య బహుళ విదియ దశమి బుధవారము దక్షిణాయన సంక్రాంతి 
సందర్భమున శ్రీ పులస్యేశ్వరదేవర కొసంగిన దానశాసనమిది మహామండలేశ్వరుడైన 
మేడరాజు లట్టలూరు పురవరాధీశ్వర, సువర్ణగరుడధ్వజ” మకరధ్వజ, త్రివళీశబ్దఘోషణ 
గుణమణి విభూషణ, శరణాగతవజ్రప్రాకార గండరహీర, పగేవరమల, చక్రకొట్టరాయనదిశ 
పట్ట, మండళిక లలాటపట్ట, శ్రీకేశవదేవదివ్య, శ్రీపాదపద్మారాధిక, పరబళసాధక 
ద్విజగురుదేవ పూజాపరాయణ, శ్రీసత్య నారాయణాది బిరుదులతో, ప్రశస్తితో వర్ణింపడం 
జరిగింది 


మేడరాజు పొలవాస పట్టణాధీశునిగా, పొలవాసె ఇతని నిజ రాజధానిగా 
శాసనమందు పేర్కొనబడింది వీరబళంజ వర్తక వాణిజ్య సమాజముకు చెందిన అయ్యావళి 


కరీంనగర్‌ ఖాన్‌దాన్‌ 120 


500 స్వాములు ముప్పది ఆరుబీడు ముమ్మూరి దండులు, ఉభయ నానాదేశీలు 
మున్నగువారు పులసేశ్వర దేవరకు కొన్ని దానములిచ్చారు దానముల వివరములు స్పష్టంగా 
లేవు యిక్కడ మేడరాజుకు గల లట్టలూరు పురవరాధీశ్వర బిరుదు ఇతని రాష్ట్రకూట 
సంబంధం తెలియజేసుంది ఈ శాసనంలో మాస వివరణ పట పివి పరబ్రహ్మశాస్త్రి 
సంశయం తెలిపినాడు 


పొలవాస శాసనమందు పేర్కొనబడిన మేడరాజు, వరంగల్‌ జిల్లాలోని నర్సంపేట 
తాలూకాకు చెందిన అర్చనపలిలో గల క్రీశ 1099 శాలాశాసనములో పేర్కొనబడిన 
మేడరాజు వేరనియు డా॥ ఎన్‌ ఎస్‌ రామచంద్రమూర్తి మరియు పివి పరబ్రహ్మశాస్త్రి 
చరిత్రకారుల అభిప్రాయం ఎందుకనగా ఈ రెండు శాసనములందున్న ప్రశస్తి ఒకే మాదిరిగా 
లేదనియు, సబ్బిసహగ్రములోని పొలవాస రాజధానిగా నేలిన మేడరాజు లట్టలూరు 
పురవరాధీశ్వరునిగను ఉగ్రవాడి రాజ్యములో మేడరాజు మణినాగపురాధీశుని గాను 
పేర్కొనబడినారు అని వారి వాదనాంశము, నర్సంపేట తాలూకాలోని బాజాజిపేట, 
అర్చనపలి, మేడపలి శాసనములందలి ప్రశసి వర్ణన సారూప్యం ఉండుట వలన ఈ 
ప్రాంతముల పాలకుడెన మేడరాజు, పొలవాస మేడరాజు వేర్వేరు రాజులని వారి 
అభిప్రాయం కాని అర్చనపలి శాసనమండలి మణి నాగపురము, ఆదిత్యపలి, ఇందుగల్లు 
ప్రాంతములు ఇంతవరకు గురింపబడలేదని డా॥ జైశెట్టి రమణయ్య గారి వాదాంశం 
అయితే మనకు లభించిన శాసనాలన్నింటిలో కాలాన్ని అనుసరించి ముందు క్రమములో 
ఉంది బాణాజిపేట మొదటి మేడరాజు శాసనం దానిలో (ప్రస్తావించని మణినాగపురం, 
తరువాత క్రమంలో వచ్చిన అర్బనపలి శాసనంలో మేడరాజును మణినాగపురాధీశ్వరుడిగా 
వర్ణిస్తుంది ఉగ్రవాడి అనేది ఇంతకు ముందు చెప్పినట్లుగా అది రాజ్యానికి సంబంధించిన 
హోదాతో గాక కులముతో చూచినట్లుగా చెప్పవచ్చును ఒకవేళ ప్రాంతాధిపతిగా శాసనం 
వేసినారు అనుకున్నటయితే ఉగ్రవాయి అనే ప్రాంతం నేడు నిజామాబాద్‌ జిల్లాలోని 
కామారెడ్డి సమీపమున ఉన్న ఒకచిన్న గ్రామము కాని అది అంత పెద్ద పట్టణంగా 
అనిపించదు ** అదే విధంగా ఈ మూడు జిల్లాల్లో ఇలాంటి పేరుతో మరో గ్రామము 
కూడా కన్పించదు కావున మేడరాజు కాలంలో వేయబడిన బాణాజిపేట శాసనంలో 
తనకుతాను మణినాగపురాధీశ్వరుడిగా వర్ణించుకోలేదు కాని జగ్గదేవుడి కాలంలో వేయబడిన 
మేడపలి శాసనంలో మేడరాజును మణినాగపురాధీశ్వరుడిగా వరిస్తుంది ఇదే శాసనంలో 
జగ్గదేవుడు 21 యుద్దాలు చేసి గెలిచెనని కలదు కాని జగ్గదేవుడి కాలం క్రీశ 
1110 1116 మాత్రమే క్రీశ 1117లో పద్మాక్షి దేవాలయ శాసనంలో పొలవాస 
మహామండలేశ్వరుడిగా రెండవ మేడరాజును పేర్కొంది కావున జగ్గదేవుని కాలంలో 
వేయించిన శాసనంలో పేర్కొన్న మణినాగపురం, 21 యుద్ధాలు అవాస్తవం ఎందుకంటే 
ఇతని పరిపాలన కాలం ఆరు సంవత్సరాలే ఈ కొద్ది కాలంలో ఇతడు ఇన్ని యుద్దాలు 


కరీంనగర్‌ ఖాన్‌దాన్‌ 121 


చేయనులేదు అలాగే అతడికి ప్రక్క్మన శత్రు రాజ్యాలు కూడా క్రీశ 11వ శతాబ్ధం 
నాటికి లేవని చెప్పవచ్చును కావున దీని ఆధారంగా మణినాగపురం కేవలం కల్పితమే 
ఎందుకంటే వెశ్యకులంలో నాగమణి, నాగశ్రేష్టి అనే పురాణ పుణ్యదంపతులు కలరు 1 
వారి పేరుతో ఈ రాజ్యంలో ఓ ప్రాంతాన్ని మణినాగపురం అనవచ్చును కాని ఆ ప్రాంతం 
ఏదో ఖచ్చితంగా గుర్తించబడలేదు అలాగే ఆ పేరుతో ఏ ఊరుగాని, పట్టణంగాని లేదు 
మరోవిధంగా “మణినాగపురాధీశ్వరుడు” అనగా మణి+నాగ+పుర+ అనగా అంకెలతో 
“శాసన సర్వస్వం” ఆధారంగా చూస్తే 988 గ్రామాధీశ్వరుడు అనుకున్నచో యిప్పటికిని 
వారు పరిపాలించిన అన్ని ప్రాంతాలు కలిపితే నేటికిని వెయ్యి గ్రామాలు లేవు ఏది 
ఏమైన పై వాదాంశాలు పరిశీలిస్తే పొలవాస రాజులతో పాటు కొనసాగిన కాకతీయులు 
వీరిని తొందరలోనే అంతమొందించి కనీసం వీరి ఆనవాళ్ళు లేకుండా చేసినట్లు మనకు 
స్పష్టమవుతుంది అంతేగాక వీరి అన్ని శాసనాలలోను చాళుక్యుల ప్రసక్తి కన్పించదు 
యిహ ఒక రాజ్యంలోని అన్ని శాసనాలు ఒక్కరే లిఖించరు మరి అలాంటిది పొలాస 
ప్రాంతం, నర్సంపేట శాసనాలు ఒకేలా ఎలా వుంటాయి? ముఖ్య అధికారులు 
(సామంతులు) ఉద్యోగులు, రాజులు వేసిన శాసనాలలో స్పష్టమెన తేడాలు ఉంటాయి 
ఉదా॥ కాకతీయుల శాసనాలు అయిన వెలంకి గంగాధరుడి శాసనం, రుద్రదేవుని 
హన్మకొండ శాసనములో పొలవాసను జయించడం గురించి వేర్వేరు అంశాలు చెప్పడం 
జరిగింది 


11వ శతాబ్దపు ప్రథమార్ధ భాగంలో రాష్ట్రకూట సేనానుల వంశమునకు చెందిన 
పొలవాస రాజులు కరీంనగర్‌లోను, కాకతీయులు వరంగల్‌ జిలాలలోను స్థిరపడినట్లు 
స్పష్టంగా తెలియుచున్నది 


మొదటి జగ్గదేవుడు క్రీ శ 1110 1116 


నర్సంపేట తాలూకాలోని మేడపల్లి గ్రామంలో వేయబడిన మొదటి జగ్గదేవుని 
కాలవు క్రీశ 1112 శిలాశాననము,* మాధవవర్మ నంతతికి చెందిన 
మణినాగపురాధీశ్వరుడైన మేడరాజు కుమారుడు జగ్గదేవుని ఆజ్ఞానుసారం అతని ్రెగ్గెడ 
(మంత్రి) అచిరాజు, అచేశ్వర, విష్ణుదేవాలయం కట్టించినటు తెలుపుతుంది జగ్గదేవుడు 
గొప్ప యోధుడని అతడు 21 యుద్ధములు చేసెనని, వాటిలో విజయం సాధించినట్లు 
పేర్కొనబడినది కాని వివరాలు లేవు దీనిలో పేర్కొన్న 21 యుద్ధాలు చేయుట అతని 
పరిపాలన కాలం సరిపోదు యితడికి రెండవ మేడరాజు, గుండరాజు అని ఇరువురు 
పుత్రులు కలరు అతని మరణానంతరం పెద్దవాదైన మేడరాజు పొలవాస రాజధానిగా 
పొలించగా, గుండరాజు మంథెన్య లేదా మంత్రకూటము రాజధానిగా చేసుకొని 
పరిపాలించాడు మొదటి జగ్గదేవుడు అనేక యుద్ధములు చేసి తాను సాధించిన 


కరీంనగర్‌ ఖాన్‌దాన్‌ 122 


విజయములకు సూచకంగా పొలవాసకు దక్షిణమున తన పేరిట ఒక గ్రామం స్థాపించి 
ఉంటాడని ఈ జగ్గదేవుడు స్థాపించిన జగ్గదేవాలయమే కాలక్రమంలో జగదాలయముగా 
నేడు జగిత్యాలగా మారియుండుననుటకు ఆస్కారం కలదని డా॥ జె రమణయ్య గారి 
అభిప్రాయం వేములవాడ దేవాలయ శాసనంలో పొలవాస (ప్రాంత పాలకుడిగా జగ్గదేవుడుని 
పేర్కొని ఇతడు రాజరాజేశ్వరునికి దానములు ఇచ్చినటుగా శాసనం వివరణ కలదు 


రెండవ మేడరాజు క్రీశ 1116 1159 


పొలవాస రెండవ మేడరాజు (1116 1159) మరియు అనుమకొండ నేలిన 
రెండవ ప్రోలరాజు (1116 1157) సమకాలికులు రెండవ మేడరాజు ప్రసకి ప్రథమంగా 
హన్మకొండలో 1117 పద్మాక్షి దేవాలయ శాసనములో ఉంది * అనుమకొండ 
పురవరాధీశుడు సబ్బిసహస్రపాలకుడెన రెండవ ప్రోలరాజు |ప్రెగ్గెడ మంత్రియగు బేతని 
అర్థాంగి మెలమ అనుమకొండలోని ఒక గుట్టపె కట్టించిన కదలాలయ బసదికి 
భూదానములిచ్చినటు ఈ శాసనము తెలుపుతుంది ఇదియే నేటి హన్మకొండలోని పద్మాక్షి 
దేవాలయంగా పిలువబడుతుంది ఈ శాసనమందలి సబ్బిసహస్ర ప్రాంతము నేటి కరీంనగర్‌ 
జిల్లా దక్షిణ (ప్రాంతమైయుండును ఎందుకనగా ఉత్తరప్రాంతమునకు పొలవాన 
రెండవమేడరాజు పాలకుడుగా ఉన్నాడు “మాధవ వర్మన్‌” సంతతికి చెందిన 
మహామండలేశ్వరుడైన రెండవ మేడరాజు కూడా ఈ జినాలయమునకు దానము లిచ్చినటు 
ఈ శాసనములో ఉంది పొలవాస రెండవ మేడరాజు అనుమకొండ రెండవ ప్రోలరాజు 
ఇరువురు తమ రాజ్యపాలన కాలంలో స్నేహంగా మెలిగారని పై సంఘటనతో 
స్పష్టమవుతుంది ఎందుకంటే ఇద్దరు కలిసి ఒకే జినాలయమునకు నే 
తార్మాణం 

రెండవ మేడరాజు అతని సోదరుడు గుండరాజు ఇద్దరు వారి మంత్రి నాగరాజు 
నిర్మించిన పార్వనాథ జినాలయమును భూదానము లొసంగినట్లు నర్సంపేట తాలూకాలోని 
క్రీశ 1122 లోని గోవిందాపురం శాసనము తెలుపుచున్నది ఈ దానాలు వారి తండ్రి 
జగ్గదేవుడి పుణ్యప్రాప్తికై ఇవ్వబడినాయి మంత్రి నాగరాజు మరియు ఎందరో భక్తజనులు, 
వైశ్యపుంగవులు దానములిచ్చునట్లు పేర్కొన్నారు 

కాకతీయ రుద్రదేవుని మంత్రి వెల్లకి గంగాధరుడు అనుమకొండలో వేయించిన 
తేదీ లేని శాసనమొకటి ముక్కలైనది ఈ శాసనం పై భాగపు రెండు ప్రక్కలు 
హనుమకొండలోని రాజరాజనరేంద్ర గ్రంధాలయంలో భద్రపరచబడినవి దీని క్రింది భాగం 
ఇటీవల లభించింది పె భాగం ప్రక్కలో రెండవ ప్రోలుడు రెండవ మేడరాజును ఓడించి 
పొలవాసను జయించెనని కలదు ఈ శాసనం క్రింది భాగపు ప్రక్కలో రెండవ ప్రోలుని 


కరీంనగర్‌ ఖాన్‌దాన్‌ 123 


సాహసకృత్యంతోపాటు కళ్యాణి చక్రవరి రెండవ జగదేకమలుని సమక్షంలో ఏడరాజు 
యుద్ధరంగము నుండి పారిపోయినటు తెలుపబడింది ఈ ఏడరాజు కరీంనగర్‌ ప్రాంత 
పాలకుడిగా గుర్తించడం జరిగింది తేదీ లేని రామగుండ శాసనంలో వడరాజుకున్న 
లట్టలూరుపురవరాధీశ్వర, సువర్ణగరుడధ్వజలాంటి బిరుదులు పొలవాస శాసనమందు 
'పేర్మొనబడిన మేడరాజు బిరుదులు పోలివున్నందున, ఏడ, మేడ నామాల ఉచ్చారణలోని 
వారి బిరుదులలో అగుబడు సారూప్యం బట్టి ఇరువురు ఒకే వంశానికి చెందిన సేనానులు 
అని తెలుసుందని డా॥ జె రమణయ్య గారి అభిప్రాయం అందువలే కళ్యాణి చాళుక్య 
రెండవ జగదేకమల్ల చక్రవర్తికి వ్యతిరేకంగా రూపొందిన మేడరాజు మరియు గుండరాజు 
కూటమిలో ఏడరాజు కూడా చేరి ఉంటాడని అభిప్రాయం కలదు 


హన్మకొండ కాకతీయ రుద్రదేవుడు క్రీశ 1163 లో వేయించిన వేయి స్తంభాల 
గుడి శాసనము రెండవషప్రోలుని విజయాలను పేర్కొనుచు అతడు మంత్రకూటమునేలు 
గుండరాజును ఓడించి శిరచ్చేదనము గావించెనని, కళ్యాణి చక్రవర్తి జగదేకమల్లుని 
సమక్షంలో రామగుండం ఏడరాజు యుద్ధ భూమినుండి పారిపోవునటు చేసెనని 
తెలుస్తుంది * కాని వెలకి గంగాధరుడు అనుమకొండలో వేయించిన (పెద్ద ప్రక్కలో రెండవ 
ప్రోలుడు పొలవాసను జయించినాడు అను విషయం వేయిస్తంభాల గుడి శాసనమందు 
కనిపించదు 


అనుమకొండలో లభ్యమైన వెల్లకి గంగాధరుని శాసనము మరియు రుద్రదేవుని 
వేయిసంభాల గుడి శాసనం రెంటినీ చక్కగా అధ్యయనం చేసినచో కళ్యాణి చక్రవర్తి 
రెండవ జగదేకమల్లుని సార్వభౌమాధికారమును ధిక్కరించి మేడరాజు, ఏడరాజు, గుండరాజు 
ముగ్గురు చేసిన తిరుగుబాట్లను అణుచుటకై స్వయంగా చక్రవరియే కరీంనగర్‌ ప్రాంతమునకు 
వచ్చెనని విశదమౌతుంది జగదేకమలునికి, కాకతీయ రెండవ ప్రోలరాజు విశ్వాసపాత్రునిగా 
వుండి విద్రోహులైన సామంతుల తిరుగుబాటు అణుచుటలో సహాయపడ్డాడు రెండవ 
ప్రోలరాజు మంత్రకూటమి గుండరాజును ఓడించి అతని శిరోముండనం గావించి, 
వక్షస్థలమందు నరాహముద్ర వేయించి అవమానభరితంగా ఊరేగించి శిరచ్చేదనం 
గావించాడు అలాగే జగదేకమల్ల చక్రవర్తి ఎదుట ఏడరాజు భీతిల్లి బాలుని వలె 
యుద్ధరంగం నుండి పరుగులు దీయునటు చేసెనని మరియు పొలవాసను జయించి 
రెండవ మేడరాజు రాజ్యమును స్వాధీనపరుచుకున్నాడని పేర్మొనబడింది గుండరాజు 
ఓటమితో గోదావరి ఒడ్డున ఉన్న మంత్రకూటమి ప్రాంతాన్ని శాశ్వతంగా కాకతీయ రెండవ 
ప్రోలుడు తన రాజ్యంలో విలీనం చేశాడు కళ్యాణి చక్రవర్తి రెండవ జగదేకమలుడు 
సింహాసనమునకు రాగానే క్రీశ 1138 1140 మధ్య కాలంలో ఈ తిరుగుబాటు 
అణిచివేయబడ్డాయి *” 


కరీంనగర్‌ థాన్‌దాన్‌ 124 


పొలవాస రాజులు వారి సార్వభౌమాధికారులైన కళ్యాణి చాళుక్య చక్రవరుల ప్రశసి 
లేకుండానే స్వతంత్రించి తమ ప్రశసితోనే ఆరంభించి, పొలవాస, మేడపల్లి, గోవిందాపురం 
శాసనములు వేయించారు ఈ చర్య చక్రవర్తుల విస్మరించి అగౌరవపరిచినటైంది పొలవాస 
రాజులకు ప్రత్యామ్నాయంగా కాకతీయులు వారి శాసనాలన్నింటిలోను కళ్యాణి చక్రవరుల 
ప్రశస్తి పేర్కొనుచు గౌరవించారు ఒక రకంగా పొలవాస ప్రభువులు తమ చక్రవర్తుల 
అధికారము ధిక్కరించినటుగా వారి శాసనములు తెలుపుతున్నాయి అని డా! జే. రమణయ్య 
గారి అభిప్రాయం తత్ఫలితంగా చాళుక్య చక్రవరులు పొలవాస రాజులపై చర్య 
త్రీసుకొనుటకుపక్రమించారు నిజానికి రెండవ మేడరాజు కాలం వరకు కాకతీయులతో 
ఎలాంటి వెరం లేదని చెప్పవచ్చు. అంతేగాక కాకతీయులు ఒకే వీరిపై దాడులు చేయలేదు 
వీరికి తోడు చాళుక్య చక్రవరి రావడం జరిగింది దీని ఆధారంగా పొలవాస రాజ్యం 
కాకతీయుల కంటే ప్రారంభంలో పెద్దదె ఉంటుంది 


కాకతీయ రుద్రదేవుని మంత్రి వెలకి గంగాధరుడు అనుమకొండలో వేయించిన 
తేదీ లేని శాసనము శిధిలమె ముక్కలైవున్నది ఈ శాసనం పై భాగపు రెండు ప్రక్కలు 
హన్మకొండలోని రాజ రాజనరేంద్ర గ్రంథాలయంలో భద్రపరుచబడినవి * ఈ శాసనపు 
క్రింది భాగపు ప్రక్క ఇటీవల హన్మకొండలో కొత బస్‌స్టేషన్‌ సమీపమున చెరువు కట్టపై 
మట్టిలో నుండి బయల్పడగా అది అక్కడి పి జి సెంటర్‌లో భద్రపరచబడింది ఈ శాసనము 
పై భాగంలో పెద్ద ప్రక్క పొలవాస రెండవ మేడరాజు బలవంతుడని ఇతడు రెండవ 
ప్రోలుని చేతిలో ఓడిపోయి (వెలకి గంగాధరుని శాసనం ప్రకారం) రాజ్యం కోల్పోయినాడని 
వివరణ కలదు * కాని హనుమకొండ శాసనం ప్రకారం పొలవాస మేడరాజును ఓడించి 
రాజ్యం ఆక్రమించినటుగా చెప్పెను కాని ఇతడి మిత్రకూటమి ఓటమి చెందినందున 
ఇతడు కూడా ఓడిపోయి ఉంటాడు అని ఎక్కువ మంది చరిత్రకారుల అభిప్రాయం 
ఏదిఏమైన ఇతడు బలవంతుడు అంతేగాక గొప్ప సేనాని మరియు యోధుడు అందువల్లే 
తిరిగి రెండు దశాబ్దాల అనంతరం జరిగిన యుద్ధంలో తిరిగి కన్పిస్తాడు అంత కాలం 
ఇతని గురించిన వివరాలు తెలియరావడం లేదు 


పొలవాస రెండవ మేడరాజు రెండు దశాబ్దాల అనంతరం నగునూరు దొమ్మరాజు, 
కళ్యాణి సేనాని మెలగి దేవులతో మరల యుద్ధరంగంలో కనబడ్డాడు దొమ్మరాజు కరీంనగర్‌ 
సమీపమునగల నగునూరు రాజ్యమునకు మహామండలేశ్వరునిగ ఉండెనని అతని 
పూర్వీకుడైన పండరాజు నగునూరులోని బీరన్న గుడివద్ద గల క్రీ శ 1112 శాసనమందు 
పేర్మొనబడినాడు * మహామండలేశ్వరుడైన దొమ్మరాజు రవ్వీశ్వరదేవాలయం నిర్మించి దానికి 
నగునూరు చెరువు క్రింద నీటిపారుదల గల భూములను దానమిచ్చెనని ఈ శాసనం 
తెలుపుతుంది నగునూరు దొమ్మరాజు పొలవాస రెండవ మేడరాజు కళ్యాణి కాలచూరి 


బెజ్జలుని సేనాని మెలగి దేవుడు ఒక మిత్రకూటమిగానేర్పడి రెండవ ప్రోలుని కుమారుడు 
కాకతీయ రుద్రదేవున్ని వ్యతిరేకించిరి కళ్యాణి పాలకుల సార్వభౌమాధికారం 
అంగీకరింపజేయుటకు కాకతీయ రుద్రదేవున్ని లొంగదీయుటకు కళ్యాణి నుండి మెలగి 
దేవుని ఆధిపత్యమున సైన్యాన్ని పంపబడింది అయినా అంతకుముందే ప్రోలరాజు రెండవ 
మేడరాజును ఓడించినప్పటికిని, ఇతడిని కళ్యాణి చాళుక్యులు తిరిగి తెరపైకి తెచ్చి 
రుద్రదేవుని ఎదిరించుటకు నిలిపినారు అనుటలో సందేహం లేదు 


నగునూరు దొమ్మరాజు, పొలవాస రెండవ మేడరాజు మరియు అతని తనయుడు 
రెండవ జగ్గదేవుడు కాకతీయ రుద్రదేవుని ఎదిరించుటకై కళ్యాణి నుండి సెన్యంతో వచ్చిన 
మైలగి పక్షాన నిలిచాడు కాకతీయ రుద్రదేవునికి ఈ కూటమి పెను సవాలుగా నిలిచింది 
ఈ శత్రుకూటమి రుద్రదేవునిపె దండెత్తి తొలుత కొన్ని విజయాలు సాధించెనని 
నగునూరులోని వీరగల్లు శిలల అడుగున చెక్కబడిన చిన్న శాసనములు తెలుపుతున్నవి 
దొమ్మరాజు సైన్యంలో కెలన్‌, నారప్పతి, సంగమ మున్నగు యోధులు శత్రువులను చంపి 
గెలుపొందినారని వీరి పేరున గల వీరగల్లు శిలల అడుగును చెక్కడములు తెలుపుచున్నవి 
ఈ మహాయోధుల పేర్లు గల శిలలు నగునూరు నందు నక్కలగుడి వద్ద పడియున్నవి 
ఒక లేబెల్‌ పై చాళుక్య విక్రమ శకం చెక్కబడింది కాని వివరాలు లేవు దీనిలో చెక్కబడిన 
“ప్రమాది సంవత్సరం క్రీ శ 1159 కి సరిపోవును ఈ లేబెల్‌ శాసనమందు ప్రమాది 
వైశాఖ బహుళ భదివేలుపు యమస శుక్రవారము నాడు మేడరాజు, జగ్గదేవుడు 80 
వేలతో పొడ్రిచిగెరిచె” యని చెక్కబడియున్నది ఈ శాసనం ప్రకారం తొలిదశలో పొలవాస 
రెండవ మేడరాజు అతని పుత్రుడు జగ్గదేవుడు శత్రువు విజయం పొందారని తెలుస్తుంది 
ఈ శత్రువు కాకతీయ రుద్రుడు తప్ప వేరొకరు కావడానికి ఆస్కారం లేదు * 


మహా యోధుడైన కాకతీయ రుద్రదేవుడు ఘోర యుద్ధం చేసి శత్రు కూటమి 
ఆశలను వమ్ముచేసి అఖండ విజయం సాధించాడు రుద్రదేవుని విజయం క్రీశ 1168 
వేయిస్తంభాల గుడి శాసనమందు వర్ణించబడింది క్రీశ 1159 లో శత్రుకూటమి 
ఓడిపోయింది ఇరువర్గాల మధ్య భీకర యుద్ధం అమితమెన ఆస్తిప్రాణ నష్టములతో మానేరు 
నది ఒడ్డునగాని నగునూరు పరిసరాలలో గాని ఈ యుద్ధం జరిగియుండును నగునూరు 
దొమ్మరాజు యోధులనేకులు వీర మరణం చెందినటు అచటి లెబెల్‌ శాసనములు 
తెలుపుతున్నాయి రెండవ మేడరాజు తనయుడు జగ్గదేవుడు వీరోచితంగా పోరాడి 
యుద్ధరంగంలోనే మరణించెను గొప్ప అశ్వదళాధిపతిగా, గొప్పఅశ్వారూఢుడిగా పేరొందిన 
నగునూరు దొమ్మరాజును కాకతీయ రుద్రదేవుడు వాడి బాణములతో అర్జునుడు కర్టున్ని 
ఎదిరించినట్లుగా పోరాడెనని, రుద్రదేవుని శరముల ధాటికి నిలువలేక కొమ్మరాజు చివరికి 
యుద్ధరంగం నుండి పారిపోయెనని దానిలో చెప్పబడింది అనేక సంపదలతో నగునూరు 


కరీంనగర్‌ ఖాన్‌దాన్‌ 126 


కాకతీయరుద్రుని వశం అయింది కర్ణార్టునుల ఉపమానమును బట్టి అర్జునుడు కర్ళున్ని 
వధించినటుగా రుద్రదేవుడు దొమ్మరాజును వధించి యుండునని డా॥ జె. రమణయ్యగారి 
అభిప్రాయం రుద్రదేవుడు మెలగిదేవుడి మదమణచివేయగా కాకతీయ సెన్యములు అతనిని 
కళ్యాణి వరకు తరిమివేసాయి పొలవాస మేడరాజు అడవులకు తరిమివేయబడ్లాడు రెండవ 
మేడరాజు యువకుడెన కాకతీయ రుద్రునకు తన కూతురినిచ్చి వివాహం చేసి శాంతిని 
కాంక్షించుటకు బదులు ఓడిపోయి కుటుంబ గౌరవమును ధనమానములు కోల్పోయాడు ౫ 
ఏ విధంగా రెండవ మేడరాజు ఓడింపబడినాడో, పొలవాస పట్టణము దగ్ధం చేయబడెనో 
అనుమకొండలోని గంగాధరుడు చేయించిన శాసనములో స్పష్టమగుతుంది క్రీశ 1159 
సం॥లో పొలవాస రాజ్యం కాకతీయ రుద్రదేవుని రాజ్య మందంతర్భాగమెంది 


మంధని గుండరాజు (క్రీ శ 1116 1138) 


పొలవాస నేలిన మొదటి జగ్గదేవుని తనయుడు, రెండవ మేడరాజు తమ్ముడైన 
గుండరాజు మంధేన్య లేదా మంత్రకూటమును రాజధానిగా చేసుకొని పొలవాస దేశ 
తూర్పు ప్రాంతం పాలించెను మంధని తాలూకాలోని తేదీ లేని గంగాపురం శాసనంలో 
కళ్యాణి చక్రవర్తి భూలోకమలుని ప్రశసితో పాటు అతని సామంతుడైన గుండరాజు సురేశ్వర 
దేవరకొసంగిన దానముల గురించి పేర్కొనబడింది * వరంగల్‌ జిలా ములుగు తాలూకాలో 
గల వెంకటాపూర్‌ శాసనమందు గుండరాజు మల్లికార్డున దేవునకొసంగిన దానముల ప్రసక్తి 
ఉంది ఈ శాసనంలో కళ్యాణి చక్రవర్తి ప్రసకి గాని, ప్రశస్తి గాని లేదు కనుక గుండరాజు 
వరంగల్‌ జిల్లాలోని నర్సంపేట, ములుగు ప్రాంతములను మంత్రకూటం నుండి 
స్వతంత్రంగా పాలించెనని విదితమగుచున్నది 

పాలంపేట రామప్ప దేవాలయంలోని క్రీ శ 1218 శాసనంలో రేచర్ల సేనానులలో 
పూర్వీకుడెన కాటయ కుమారుడు కాముడు అను సేనాని రెండవ ప్రోలుని సైన్యములను 
మంత్రకూటము పైకి నడిపి గుండరాజును ఓడించెనని పేర్కొనబడింది హన్మకొండలోని 
క్రీశ 1163 వేయి సంభాల గుడి శాసనంలో పేర్మొనబడినట్లు బహుశ ఈ యుద్ధమునందే 
రెండవ '్రోలుడు గుండరాజును ఓడించి శిరచ్చేదనం గావించియుండును క్రీశ 1138 
లో గుండరాజు అంతమొందగా మంత్రకూట రాజ్యభాగము రెండవ ప్రోలుని రాజ్యమందు 


విలీనమెంది 
రామగుండం ఏడరాజు 


పెద్దపల్లి సమీపాన గల రామగుండంలో లభ్యమైన తేదీ లేని శిథిల శాసనం 
రామగుండ రాజ్యమునకు ఏడరాజు మహామండలేశ్వరుడని తెలుపుచున్నది పొలవాస 


కరీంనగర్‌ ఖాన్‌దాన్‌ 127 


మేడక్షమాపతివలె ఏడరాజు గూడ లట్టాలూరు పురవరాధీశ్వర, సువర్ణ గరుడధ్వజ బిరుదులు 
ధరించినటు ఈ శాసనంలో కలదు * ఈ బిరుదుల వలన ఇతడు పొలవాస సంబంధీకుడని 
తెలుస్తుంది అతడు పొలవాస, మంత్రకూటమి రాజ్యముల మధ్య గోదావరి నదినానుకొన్న 
రామగుండం ప్రాంతాన్ని పాలించి వుంటాడు వెలకి గంగాధరుని శాసనంలో చెప్పినట్లుగా 
రెండవ ్రోలుడు, కళ్యాణి జగదేకమల్లుని సమక్షంలో ఏడరాజును యుద్ధరంగంలో 
బాలునివలె పారిపోవునట్లు చేసినాడు అని వివరించబడింది అయితే తరువాత ఏడరాజు 
వివరాలు తెలియవు క్రీశ 1138 నం॥లోనే రామగుండం రెండవ ్రోలుని 
వశమెయుంటుంది ** 


పొలవాస రాజులు వారి రాజధాని పొలాసయందు పౌలసేశ్వర దేవాలయము, 
వేణుగోపాలస్వామి దేవాలయములు నిర్మించారు అలాగే ఈ పట్టణం చుట్టూ కోట, ప్రాకార, 
కందకం ఆనవాళ్లు కలవు యిక్కడ చాలా దేవాలయాల్ని నిర్మించినట్లుగా తెలుస్తుంది 
ఈ రాజులు అనేక జినాలయములను, శివాలయములను నిర్మించి ఉదారంగా 
దానములిచ్చారు అంతేగాక శివ, విష్ణు, సౌర పూజలను చేయించినటుగా తెలుసుంది 


ఈ విధంగా కాకతీయులకు సమాంతరంగా రాజ్యం చేసినా, యుక్తాయుకిగా తమ 
మనసులను మార్చుకోలేక, అటు కళ్యాణి చాళుక్యులకు, యిటు అనంతర కాలంలో 
కాకతీయులకు శత్రువులుగా మారి నిరంతరం యుద్దాలలో మునిగి తేలుతూ సమర్థవంతమైన 
రాజులు లేక పోవటంతో తెలంగాణలో దాదాపు శతాబ్ది కాలం గొప్ప రాజ్యంగా 
వెలుగొందిన పొలవాస రాజ్యం చివరకు క్రీశ 1159 లో కనుమరుగయ్యింది 

ఆధార గ్రంథములు (References) 


1 Inscripuons of Andhra Pradesh, Karimnagar and Warangal Districts, 
Epigraphical Series 5 & 6, Hyderabd, 1974 


2  JAHRS VolXXxvVl,PatrL pp 33 43 
3 Dr PV Parabrahma Sastry, ‘The Kakatiyas' pp 60 62 


4 Inscriptions of Andhra Pradesh, Warangal District, No 14, pp 26 
30 


5 కుందూరి ఈశ్వరదత్తు, శాసన సర్వస్వం, ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ, Hyd 
1967, p 41 


కకింనగర్‌ఖానదాన్‌ ౭8 


6 డా॥ తేళ సత్యవతి, “తెలుగు వారి యింటి పేరు Hyd, p 279 , రాజూరి 
విశ్వనాధం గుప “ఆధ్యాత్మిక కుసుమాలు”, సిరిసిల్ల 2002, 90 78, 81, 85,87 


7 BV Krishna Rao, Eastreran Chalukyas", A.P Sahitya Akadami, Hyd, 
1973, p 547 

8 జిలా రచయితల సంఘం ‘కరీంనగర్‌ మండల చరిత్ర, pp 111 113 

9 Epigraphical Andhnc Vol ప 00 111 113 

10 1090106003 of Andhra Pradesh, Karimmnagar District, No 75, pp 139 

141 

11 జిలా రచయితల సంఘం, Op 66 12 

12 రాజూరి విశ్వనాధం, 0౧ 669 78 

18 కుందూరి ఈశ్వరదతు 0౧ (1౬ 9 225, 153, 193 

14 IAPWD Opcir, No 21,pp 50 55 

15 Report of Ephigraphy, No 308, P 71 

16 JAHRS, XXXVI Par l,p 24 

17 Dr Yazdani (Ed), Early History of Deccan", Vol 1 & 11, p 582 


ETT OT 


తొలి తెలుగు మహిళా మంత్రి నాయకురాలు నాగమ్మ 
రావి (ప్రేమలత 


ప్రపంచ చరిత్రలో రాజ్యాలను 
పాలించిన స్రీలున్నారు యుద్దాల్లో, 
ఉద్యమాల్లో ఆయుధాలను పట్టి పోరాడిన 
అనేకమంది వీరవనితలున్నారు కానీ 
మంత్రిత్వం నెరపిన మహిళలు మాత్రం 
అరుదుగా ఉన్నారు వీరిలో పన్నెండవ 
శతాబ్దంలో తెలుగుదేశంలోని పల్నాడును 
పాలించిన నలిగాముని మంత్రి 
నాగమ్మను భారతదేశంలోనే కాకుండా 
ప్రవంచంలోనే వ్రవ్రధమ 
మపాళామంత్రిగా చెప్పుకోవడం 
తెలుగుజాతికే గర్వకారణం 


క స్త్రీలకు మత, సామాజిక, విద్య, 
ద రాజకీయ రంగాల్లో స్వేచ్చా 
| స్వాతంత్ర్యాలు లేని మధ్యయుగంలో, 
| ఏమాత్రం రాజకీయ అండదండలు లేని 
మధ్యతరగతికి చెందిన నాగమ్మ 
సామాజిక నియమ నిబంధనలను 
ఛోదించుకొని రాజాస్థానంలోకి 
ప్రవేశించడం, తన మేధాశక్తితోనే మంత్రి పదవిని చేపట్టడం, యుద్ధంలో పాల్గోవడం 
విస్మయాన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది 

అసాధారణ రాజకీయ ధురీణ, సమగ్ర పల్నాటి సామ్రాజ్య రక్షణనే జీవిత ధ్యేయంగా 
శ్రమించిన నాగమ్మను చరిత్ర కుటిల కుతంత్రురాలిగా, స్వార్ధపరురాలిగా చిత్రించింది 
ఆమె దేశభకిని దేశ విద్రోహంగా అభివర్ణించింది చరిత్ర రచనలో కూడ కుల, మత, 
లింగ, వర్ణ, వర్గ ప్రాంతీయ విభేదాల ప్రభావంతో పక్షపాత దృష్టి కన్పిసుందనడానికి 
నాగమ్మ చరిత్రనే మంచి ఉదాహరణం 


పురుషాధిపత్య సమాజంలో ఒక సామాన్యప్తీ అందులో వితంతువు స్వశక్తితోనే 


Cea Pn rT ఒకక ౨. ల bee 
పెగడపల్లి మండలం ఆరవెల్లిలో నాగమ్మ విగ్రహం 


కరీంనగర్‌ ఖాన్‌దాన్‌ 130 


మంత్రి పదవిని అధిష్టించడం, ఆనాటి సభ్యసమాజానికి, ముఖ్యంగా నాగమ్మ (ప్రతి ద్వంద్వి 
(బ్రహ్మనాయునికీ అతని అనుచరగణానికీ, అసూయద్వేషాలను రగిలించింది అందుకే 
ఆమెను పదవీ వ్యామోమపరురాలిగా, మోసకారిగా, హంతకురాలిగా ప్రజల్లో (ప్రచారం 
చేసారు చరిత్రలో ఆమెను అపఖ్యాతిపాలు చేసారు లిఖిత సాహిత్య చరిత్రలు వాసవ 
అవాస్తవాలను పరిశోధించకుండ ఆమె ఆశయాలను, ఆదర్శాలను వక్రీకరించి ఆమె 
రాజకీయ జీవితానికి కళంకాన్ని ఆపాదించాయి 


శాసనాధారాలులేని పల్నాటి యుద్ధ వివరాలను తెలుసుకోవడానికి మౌఖిక 
సాహిత్యమే పట్టుకొమ్మ మౌఖిక సాహిత్యాన్ని ఆధారం చేసుకొనే లిఖిత సాహిత్యంలో పల్నాటి 
యుద్ధ కధ వివిధ ప్రక్రియలో రూపుదిద్దుకుంది పల్ఫాటికి సంబంధించిన మౌఖిక, లిఖిత 
సాహిత్యాలనూ గుళ్ళుగోపురాలకూ బావులకూ చెరువులకూ, ఉన్న కథలనూ, చరిత్రలనూ 
ఒకచోట చేర్చి నిగ్గుతేల్చితే సత్యం వెలడవుతుంది ఈ పరిశోధన వల్ల పల్నాటి యుద్దానికి 
కారకురాలెన నాగమ్మ మాతృదేశాభిమాని అనీ, పదవీ వ్యామోహంలేని నిస్వార్థపరురాలనీ, 
ప్రజాక్షేమం కొరకు అనవతరం పాటుపడ్డ ప్రజాహిత కారిణియనీ, వర్ణాశ్రమ ధర్మ 
పరిరక్షకురాలనీ శివభకురాలనీ శత్రువుల ఎత్తులకు పె ఎత్తులు వేసి వారిని చితుగా 
ఓడించిన రాజకీయ ప్రజ్ఞావంతురాలనీ బుజువవుతుంది నాగమ్మ ప్రతిద్వంద్వి అయిన 
బ్రహ్మనాయుడు పదవీకాంక్షాపరుడనీ ప్రజాక్షేమాన్ని పట్టించుకోనివాడనీ, వైష్ణవమత 
ప్రచారకుడనీ, తన స్వార్థం కొరకు అన్ని కులాలవారికి ఆలయ వ్రవేశార్హతను 
కల్గించినవాడనీ, యుద్ధంలో పాల్గొనే వీరులకూ సామంతులకూ చాపకూడును పెట్టి 
సంస్మరణవాదిగా పేరుపొందినవాడనే అంశాలను కొన్ని జానపద గేయ కథలు 
నిరూపిస్తున్నాయి ఈ అంశాలను వివరించడమే కాకుండా పురుషాధిపత్య భావజాలంతో 
రూపొందిన పల్నాటి చరిత్రలో నాగమ్మ అప్రతిష్టపాలు కావడం, బ్రహ్మనాయునికి లభించిన 
కీర్తిప్రతిష్టలను తెలపడమే ఈ వ్యాసోద్దేశం 

ఆంధ్రదేశంలో ఎన్నో యుద్దాలు జరిగినా, పండితులనూ పామరులనూ ఆకట్టుకొని 
లిఖిత మౌఖిక సాహిత్యాల్లో స్థానాన్ని సంపాదించుకున్న వీరగాథ పల్నాటి యుద్ధగాథ 
దాదాపు 800 సంవత్సరాల నుండి పలెలో మాల కులంలోని వీరవిద్యావంతులు పల్నాటి 
వీరగాధను గానం చేయడమే వృతిగా భృతిగా చేసుకున్నారు ఈనాటికీ ప్రతి సంవత్సరం 
కార్తీకపొర్ణమినాడు కారెంపూడిలో పల్నాటివీరుల ఆరాధనోత్సవాలు జరుగుతాయి దాదాపు 
5000 మంది వీరాచారులు అయిదురోజులు ఉత్సవాలను అత్యుత్సాహంతో జరుపుతారు 
ఉత్సవాల్లో పల్నాటి యుద్ధ కధను గానం చేస్తారు ముఖ్య సంఘటనలను ప్రదర్శిస్తారు 


ప్రజల్లో ఇంతగా ప్రచారం అయిన పల్నాటి యుద్ధం దేశ చరిత్రలో చిన్నదే కానీ 
మధ్యయుగంలో మతం (శైవం౫వైష్టవం) కులం (ైడ్డి*వెలమ), సామాజికం (స్ర్రీ~పురుషుడు), 


కరీంనగర్‌ ఖాన్‌దాన్‌ 131 


ప్రాంతీయం (పల్నాడు*ఇతర ప్రాంతాలు) సంప్రదాయం (వర్ణాశ్రమ ధర్మం) సంస్మరణం 
(వర్ణరాహిత్యం) మధ్య జరిగిన యుద్ధంగా ప్రాధాన్యతను సంతరించుకుంది అంతేకాకుండ 
చిన్నరాజ్యాలను ఏకంచేసి ఆంధ్ర సామ్రాజ్యావతరణకూ, కాకతీయ సామ్రాజ్య స్థాపనకూ 
భూమికగా పల్నాటి యుద్ధం జరిగిందని చెప్పవచ్చు పల్నాటి రాజులు కూడ ప్రప్రధమంగా 
స్త్రీని మంటత్రిణిగా నియమించి చరిత్రలో ప్రత్యేకతను నిలబెట్టుకున్నారు మొట్టమొదట 
(బ్రాహ్మణేతరులకు మంటత్రిపదవులను వారసత్వంగా ఇచ్చిన ఘనత కూడ పల్నాటి రాజులైన 
బ్రాహయ రాజులకు దక్కింది 


పల్నాటి యుద్ధం హెహయ రాజవంశసులు, అన్నదమ్ముల మధ్యన జరిగింది 
హైహయ రాజవంశాన్ని గురించిన శాసనాధారాలున్నాయి కానీ పల్నాటి యుద్దానికి లిఖిత, 
మౌఖిక సాహిత్యాలే సాక్ష్యాలుగా ఉన్నాయి క్రీడాభిరామంలో నాయకురాలు పల్నాట్రియుద్ధం, 
కోళ్ళపోరాటం, బ్రహ్మనాయుని చాపకూడు ప్రస్తావనలున్నాయి 15వ శతాబ్దంలో శ్రీనాథుడు 
కొండవీటి రెడ్డి రాజుల ఆస్థానంలో విద్యాధికారిగా పదవీబాధ్యతలను నిర్వహించాడు 
ఆనాటి కొండవీటి రాజ్యంలో పల్నాటి చారిత్రక ప్రదేశాలెన గురిజాల, మాచెర్ల కారెంపూడి, 
చంద్రభాగా నదీతీరాలుండేవి వీటన్నింటిని శ్రీనాధుడు తిరిగి అక్కడి (ప్రజలు 
(వీరవిద్యావంతులు) పాడే పాటలు విని ముగ్గుడె పల్నాటి యుద్దాన్ని మంజరీద్విపదలో 
రచించాడు 


ఆధునికయుగంలో అనేక పద్యకావ్యాలు, గేయకావ్యాలు, నవలలు, నాటకాలు 
వచ్చాయి ఆచార్య తంగిరాల సుబ్బారావు, చరిత్రకారులు బి యస్‌ యల్‌ హనుమంతరావు, 
గుర్రం చెన్నారెడ్డి, జి యల్‌ రోగేర్‌ పరిశోధనాత్మకమైన వ్యాసాలను, పుస్తకాలను 
ప్రచురించారు 


పల్నాటి యుద్దాన్ని చూచినవారూ, దాని గురించి విన్నవారూ యుద్ధ వివరాలను 
కధలు, కధలుగా చెప్పుకున్నారు పాటలుగా పాడుకున్నారు తరతరాల వారికి 'అందించారు 
పల్నాటి యుద్ధాలు మూలకారకులెన బ్రహ్మనాయుని పుత్ర సమానులెన కన్నమదాసు 
సంతతికి (కులస్థులు) చెందిన వారే వీరవిద్యావంతులు వీరికీ పల్నాటి కధాగేయాలను 
ప్రదర్శించే హక్కు వృత్తిపరంగా, కులపారంపర్యంగా వస్తున్నది అందుకే వారు తమ కుల 
పురుషుడైన కన్నమదాసుకు పితృతుల్యుడు, ప్రభువెన బ్రహ్మనాయుణ్ణి మహిమాన్నితునిగా, 
విష్ట్రంశ సంభూతునిగా తమ కధాగేయాల్లో కీర్తించారు బ్రహ్మనాయుడి కీర్తిప్రతిష్టను 
పెంచడానికి ప్రతినాయకురాలెన నాగమ్మను దుష్టురాలిగా, కుటిల రాజకీయవేతగా 
చిత్రించారు కల్పనల్లో వాస్తవాన్ని మరుగునపడేసారు అయినా సత్యశోధకులు కల్పనలనూ 
అద్భుతాంశాలనూ తీసివేస్తే వాసవికాంశాలు బయటపడతాయి 


కరీంనగర్‌ ఖాన్‌దాన్‌ 132 


శ్రీనాధుని నుండి నేటివరకు అనేక ప్రక్రియలో పల్నాటి కథ సాక్షాత్మరిసూనే ఉంది 
అయితే ఈ (ప్రక్రియలో ఆయా రచయితల ఆదర్శాలు, ఆశయాలు, దృష్టి కోణం స్పష్టంగా 
కన్పిసుంది జాతీయోధ్యమ సమయంలో ఉద్యమ తదనంతరం వెల్వడిన పల్నాటి యుద్దానికి 
సంబంధించిన రచనలో సంఘ సంస్మరణ ఉద్యమ ప్రభావం ముఖ్యంగా హరిజనోద్యమ 
ప్రభావం సమసమాజ స్థాపన భావాలు కన్పిస్తాయి వైష్ణవ మత ప్రచారం కొరకూ, 
సెన్యబలాన్ని పెంచుకోవడం కొరకు దళితులను చేరదీసిన బ్రహ్మనాయుణ్ణ్జి రచయితలు 
ధర్మమూర్తిగా సంన్మరణోద్యమకారునిగా చిత్రించి అతనికి ఎనలేని కీరిని 
సంపాదించిపెట్టారు ఉద్యమ ప్రభావాలకు తోడుగా వురుషాధివత్య (ప్రభావంతో 
బ్రహ్మనాయుణ్ణి మహోన్నతునిగా ఉన్నత శిఖరాలకెక్కిస్తే స్రీ అనే చులకనతో, అపవాదులతో 
నాగమ్మను అధ పాతాళానికి అణచివేసారు 

చరిత్ర, సాహిత్యం, పురుషాధిపత్య సమాజంలోని సంప్రదాయాలు నాగమ్మను 
దుప్ప్రచారానికి గురిచేసాయి ఆమెను మహాభారతంలోని శకుని తోను, రామాయణంలోని 
మంధరతోనూ మహామాయతోనూ పోల్చారు ఇక నాగమ్మ ప్రతిస్పర్థి అయిన 
శ్రీకృష్ణునితోను ధర్మరాజుతోనూ రామునితోనూ పోల్చి సాక్షాత్తూ వరశురాముని 
అవతారమని స్తుతించారు 

లిఖిత సాహిత్యానికి వ్యతిరేకంగా పల్నాటి ప్రజలు నాగమ్మను నాయకురాలిగా 
గౌరవించారు ఈనాటికీ ధెర్యం, పౌరుషం, సాహసవంతురాండ్రు అయిన ఆడపిల్లల్లో 
'నాగమ్మ'ను చూస్తారు వారిని “నాగమ్మ అని పిలుస్తారు పిల్లలకు “నాగమ్మ పేరు 
పెట్టుకుంటారు గురిజాల ప్రజలు నాగమ్మను దేవతగా భావించి గుడికట్టి ఆరాధించారు 

పల్నాటి యుద్ధం హెహయ రాజవంశస్థులు సవతి అన్నదమ్ములైన నలగామ, 
మలిదేవాదుల మధ్యన జరిగింది నలగామ రాజు మంత్రిణి నాగమ్మ, మలిదేవుని మంత్రి 
బ్రహ్మనాయుని మధ్యన రగిలిన పగ, ్రతీకారాలే యుద్దానికి పరోక్ష కారణాలైనాయి 
పల్నాటిని ఏలిన హైహయ రాజులలో మొదటివాడు బేతరాజు (క్రీశ 1108 1110) 
ఇతడు రాజు కావడానికి మందాడి పాలకుడు రేవినాయుడు సాయం చేసాడు ఇతనికి 
'మహష్మతి దేశరట్టడి, '“వాహయ రాజ్య ప్రతిష్టాచార్య' అనే బిరుదులున్నట్లు క్రీ శ.1108 
నాటి సత్రశాల శాసనంలో కన్సిసున్నాయి రట్టడియే రెడ్డిగా మారింది బేతరాజు కాలం 
నుండీ పల్నాటి యుద్ధం వరకు రెడ్లు హైహయ రాజులకు సాయం చేసారు రెడ్డి 
వంశసురాలైన నాగమ్మ కూడ హైహయ రాజెన నలగామునికి సహాయం చేసింది పల్నాడుకు 
వలస వచ్చిన బ్రహ్మనాయుని చేతిలోకి హైహయరాజ్యం పోగూడదనే పోరాడింది 


(క్రీ శ 1185 లో పశ్చిమ చాళుక్యులకూ, వెలనాటి చోడులకు మధ్య జర్గిన 


కరీంనగర్‌ ఖాన్‌దాన్‌ 133 


యుద్ధంలో వెలనాటి రాజేంద్ర చోడుని కొడుకు రెండవ గొంకరాజు పశ్చిమ 
చాళుక్యులనోడించి ఆంధ్ర దేశాన్ని జయించాడు పశ్చిమ చాళుక్యులకు సామంతునిగా 
ఉన్న రెండవ బేతరాజు అతని కొడుకు అనుగురాజు యుద్ధంలో ఓడిపోయారు రెండవ 
గోంకరాజు తాను గెలిచిన ప్రాంతంలోని మండలాధిపతులు తిరుగుబాటు చేయకుండ 
ఉండడానికి అనుగురాజుకు తన కూతురు మెలమాదేవినిచ్చి వివాహం జరిపించి పల్నాడుకు 
అరణంగా ఇచ్చాడు మెలమ్మతోపాటు వెలనాటి చోడ ప్రతినిధులుగా దొడ్డనాయుడిని అతని 
కుటుంబాన్ని పల్నాడుకు పంపించాడు దొడ్డనాయుడు వెలమ కులస్థుడు, అతని కొడుకులే 
బాదనాయుడు, బ్రహ్మనాయుడు 


అనుగురాజుకు గొంకరాజు కూతురు మెలమాదేవితోపాటు వీర విద్యలదేవి, 
భూరమాదేవి అనే మరో ఇద్దరు భార్యలున్నారు వీరికి చాలకాలం వరకు సంతానం 
కలుగనందువల దొద్దనాయుని పెద్దకొడుకు బాదనాయుణ్ణి అనుగురాజు దతత తీసుకున్నాడు 
దతత తీసుకున్న కొన్ని రోజులకే మెలమాదేవికి నలగామరాజు భూరమాదేవికి 
నరసింహరాజు కామరాజు, ర్ఫుట్టిరాజు, పెరుమాళ్ళు వీరవిద్యలదేవికి పెద్దమలిదేవుడు, 
పినమలిదేవుడు, బాలమలిదేవుడు జన్మించారు అనుగురాజుకు సంతానం కలగడంతో 
బ్రహ్మనాయుడు తన అన్నకు రాజయ్యే అవకాశం లేదనీ, తనకు యువరాజయ్యే అదృష్టం 
లేదని నిరాశ నిస్తృహలకు లోనె, అనుగురాజు ఎన, అధికారుల పైన పెత్తనం 
చలాయిస్తుంటాడు (బ్రహ్మనాయుని నుండి తనను, తన రాజ్యాన్ని కాపాడే వారెవ్వరైనా 
వసే బాగుండునని అనుగురాజు ఎదురుచూస్తున్న తరుణంలో నాగమ్మ రాజాస్థానంలోకి 
అడుగిడుతుంది 


నాగమ్మ పుట్టుపూర్వోత్తరాల గురించి, తండ్రి గురించి పుట్టిన ఊరు గురించి 
అనేక అభిప్రాయాలు, అభూతకల్పనలు, కల్పితకధలనేకం ఉన్నాయి అయినా పరిశోధకులు 
చరిత్రకారులు నాగమ్మ ఆరవెల్లి గ్రామానికి చెందిందనీ, బాలవితంతువనీ, సకల విద్యల్లో 
ఆరితేరిన ధీర అని అంగీకరించింది ఆరవెలి గామం కరీంనగర్‌ జిలాలో వుంది 
ఉమాకాంతంగారు నాగమ్మ చౌదరి రాంరెడ్డి కూతురని అన్నారు పల్నాటి యుద్ధకాలంలో 
చౌదర్లుగా పిలవబడే కమ్మవారు లేరని చరిత్రకారులు వానుమంతరావుగారు 
అభిప్రాయపడ్డారు కానీ గుర్రం చెన్నారెడ్డి చౌదరి అన్న పదం రెడలో ఒక శాఖ నామమనీ, 
వీరు ఈనాటికీ కరీంనగర్‌ జిలాలో ఎక్కువగా, వరంగల్‌, నల్గొండ జిల్లాల్లో అక్కడక్కడ 
ఉన్నారని తమ పరిశోధనల ద్వారా వివరించారు ఆంధ్ర ప్రాంతంలో రెడ్లలో చౌదరి 
శాఖ కన్పించదు కరీంనగర్‌లోని ఆరవెల్లి చౌదరి రాంరెడ్డికి జన్మించిన నాగమ్మ బాల్యంలోనే 
కరువు వల్లనో, అంటువ్యాధుల భయంవల్లనో ఆరవెల్లి నుండి జిట్టగామాల పాడుకు తండ్రితో 
కలిసి వలసపోయి ఉండవచ్చనీ గుర్రం చెన్నారెడ్డి తన పరిశోధనలో తేల్చిన అంశం 


కరీంనగర్‌ ఖాన్‌దాన్‌ 134 


చిన్న పలెలో మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన స్త్రీ అందులో ఒక వితంతువు 
ఏకంగా రాజ్యసభలో ప్రవేశించడంలో నేపధ్యం ఏమిటి? బ్రహ్మనాయునికి నాగమ్మకు మధ్యన 
పగలు ప్రతీకారాలెందుకు? ఈ ప్రశ్నలకు జవాబులు పల్నాటి యుద్దానికి సంబంధించిన 
లిఖిత, మౌఖిక సాహిత్యంలోని కధలను పరిశీలిసే దొరుకుతాయి ° 


11 12వ శతాబ్దంలో పల్నాటి ప్రాంతంలో రెడ్ల ప్రాధాన్యమధికంగా ఉండేది 
వెలనాటి చోడుల రాజ ప్రతినిధులుగా వచ్చిన దొడ్డనాయుని కుటుంబం స్థానికుల పెన 
అధికారం చలాయించేవారు పరాయి దేశస్థులు తమపై పెతనాన్ని చేయడాన్ని ప్రజలు 
సహించలేదు అనుగురాజు బాదనాయుడి దతత నిరాకరించడంతో అక్కసుతో దొడ్డనాయుడి 
కుటుంబ సభ్యులు రాజునూ ప్రజలనూ ఇక్కట్ల పాలు చేసారు అంతేకాకుండ నాగమ్మ 
తండ్రి చౌదరి రామిరెడ్డి పొలంలో చెరువును తవ్విస్తానని బ్రహ్మనాయుడు అంటాడు కానీ 
రామిరెడ్డి పొలాన్ని ఇవ్వనని ఎదిరించినందుకు అతజ్జి ఉరితీయించాడని ఒక జానపధ 
కధ వెల్లడిస్తున్నది అందుకే నాగమ్మకు బ్రహ్మనాయుడంటే ద్వేషం ఏర్పడుతుంది ప్రతీకారం 
తీర్చుకోవడానికి ఎదురు చూనుంది ఆ సమయంలో అనుగురాజు వేటకొరకు 
జిట్టగామాలపాడు పరిసరాలోని అడవులోకి వస్తాడు వేటాడి అలసిపోయిన రాజుకూ, 
అతని పరివారానికీ నాగమ్మ విందు భోజనాలనేర్పాటుచేసుంది ఘనంగా అతిథి మర్యాదలను 
చేస్తుంది ఆమె గౌరవాభిమానాలకు సంతోషించి ఆమె కోరిక ప్రకారం ఏడు గడియలపాటు 
మంత్రిగా ఉండడానికి అనుమతి పత్రం రాసిస్తాడు నాటి నుండి నాగమ్మ అనుగురాజు 
సభలోకి వచ్చిపోతుండేది అందరూ ఆమెను గౌరవించేవారు బ్రహ్మనాయుడు మాత్రం 
ఆమె స్రీ అని చులకన చేసేవాడు దాంతో నాగమ్మకతనిపైన ద్వేషం మరింత 
ఎక్కువవుతుంది 

అనుగురాజు దొడ్డనాయుడు ఇరువురూ ఒకేసారి చనిపోయారు వీరి మరణానికి 
కారకుడు బ్రహ్మనాయుడనీ అతడే పల్నాడుపెన అధికారాన్ని చలాయించడానికి వీరిని 
చంపించాడనీ ఆచార్య తంగిరాల, బి యస్‌ యన్‌ హనుమంతరావు, వారణాసి యశోద 
రాబర్ట్‌ స్యూయల్‌ తమకు దొరికిన ఆధారాలతో నిర్థారించారు పరాయి రాజ్యం నుండి 
వచ్చిన రాజును హత్యచేసి పల్నాడును హస్తగతం చేసుకోవడానికి కుట్రపన్నుతున్న నాయుడి 
నుండి తన మాతృభూమిని కాపాడుకోవడానికి అనుగురాజిచ్చిన అనుమతి పక్రాన్ని 
సద్వినియోగపరచుకుంది అపర చాణుక్య నాగమ్మ తండ్రిచ్చిన శాసనవత్రాన్ని చూచి 
నలగామరాజు ఆమెకు 7 గడియలపాటు మంత్రిపదవిని కట్టబెట్టాడు నాగమ్మ తన 
రాజకీయ చాతుర్యంతో ఆదాయపు పద్దులను చూచి (బ్రహ్మనాయుడు పన్నులను 
దుర్వినియోగపరిచినాడని నిరూపిస్తుంది భటులను పంపించి నాయుడి బంధువుల ఇళ్ళల్లోని 
గుప్తధనాన్ని తెప్పించి రాజుకు చూయించి నాయుడి రాజద్రోహాన్ని బుజువుపరుస్తుంది 


కరీంనగర్‌ ఖాన్‌దాన్‌ 135 


(బ్రహ్మనాయుడు తన నిర్గోషత్వాన్ని నిరూపించుకోలేకపోతాడు తన నేరాలకు అంగీకార 
సూచకంగా మౌనంగా ఉండిపోతాడు అతని నమ్మకద్రోహానికి నలగాముడు కోపంతో 
(బ్రహ్మనాయుడ్ని పదవీచ్యుతుణ్ణి చేసి నాగమ్మను మంత్రిగా నియమించుకుంటాడు మంత్రి 
పదవిని కోల్పోయిన నాయుడు రాజ్యాన్ని రెండు ముక్కలు చేసే, నలగాముని సవతి 
సోదరుడు మలిదేవుణ్ణి ఒక భాగానికి రాజుగా చేసి తాను మంత్రిత్వాన్ని ఆధిపత్యాన్ని 
నెరపవచ్చని వ్యూహం పన్నుతాడు నాగమ్మ మాత్రం మాతృభూమి ముక్కలు కాకూడదనే 
ఆకాంక్షతో “సోదరులతో సంపదను పంచుకోవచ్చు కానీ రాజ్యాన్ని పంచుకోకూడదు” 
అని నలగామునికి సలహానిసుంది నాగమ్మ సలహా ఆమె రాజకీయ పరిజ్ఞానాన్ని 
ప్రజాక్షేమాన్ని రాజ్యక్షేమాన్ని సూచిస్తుంది అంతేకాకుండ (బ్రహ్మనాయుని ప్రభావంతో 
మలిదేవాదుల రాజ్యానికి సమస్యగా తయారవుతారనే భయంతో వారిని బంధిస్తుంది కానీ 
నాగమ్మ ఎత్తుకు పైఎత్తుగా బ్రహ్మన్న మలిదేవాదులను విముక్తులను చేసాడు రాజ్యాన్ని 
రెండు భాగాలను చేసి మాచెరకు మలిదేవుణ్ణి రాజుగా ప్రకటించి తాను మంత్రిగా 
పరిపాలనా బాధ్యతలను నిర్వహిస్తుంటాడు 

నాగమ్మ మంత్రి బాధ్యతలను నిర్వహిసూనే ప్రజోపయోగ అభివృద్ధి పనులను 
చేపట్టింది గురిజాల వద్దనున్న జంగమేశ్వరపురంలో రెండు పెద్ద చెరువులను తవ్వించింది 
కారెంపూడి వద్ద సాగులేరుకు ఆనకట్ట కట్టి పరిసర ప్రాంతాలో నీటికొరత లేకుండా చేసింది 
తాగునీటి కొరకు జిట్ట గామాలపాడు దగ్గర పెద్ద బావిని తవ్వించింది ఈనాటికీ ఈ 
బావిని నాగమ్మ బావి అనే పిలుస్తారు గురిజాల దగ్గర దూబచెరువును, అడిగొప్పుల, 
జూలకల్లు, గుండపల్లిలో చెరువులను తవ్వించింది పట్టణాల్లో, పలెలో రక్షకభటులను 
నియమించి దొంగల భయం లేకుండా చేసింది శివభకురాలెన నాగమ్మ పల్లెలో కూడ 
పర్యటించి ప్రజల కష్టసుఖాలను తెలుసుకునేది అందుకే ఆమెకు ప్రజలు దాచెపల్లి, 
బొబ్బెపల్లి, కారెంపూడి, జిట్టిగామాల పాడులో గుళ్ళు కట్టించి దేవతగా ఆరాధించారు 

(బ్రహ్మన్న కోడిపందెం వ్యసనాన్ని ఆధారం చేసుకొని అతణ్ణి ఏడు సంవత్సరాలు 
అడవిపాలు చేసింది అఖండ పల్నాడును నలగాముని ఏలుబడిలోకి తెచ్చింది నాగమ్మ 
తన అమోఘమెన (ప్రజ్ఞాపాటవాలనుపయోగించి (బ్రహ్మన్నను కోడిపందెంలో ఓడిస్తుంది 
మొదటిసారి నాగమ్మ సామాన్యమైన కోడిని నాయుడి కోడి ఓడిసుంది తన కోడి గెలిచిందనే 
సంబరంలో రాజ్యాన్ని ఫణంగా పెట్టి రెండవసారి కూడ మొదటి పందెంలో గెలిచిన 
కోడిని పెడతాడు నాగమ్మ ఉత్సాహంలో ఉన్న కొత్త కోడిని పందెంలో పెడుతుంది 
మొదటిసారి పోరాడి గెలిచిన నాయుడి కోడి తొందరగా అలసిపోతుంది ఓడిపోతుంది 
నాగమ్మ కోడి పందెంతోపాటు మాచెర్ల రాజ్యాన్ని కూడ గెలుస్తుంది 


నాగమ్మ తన మేధాసంపత్తితో సాధించిన విజయాన్ని పురుషాధిపత్య సమాజం, 


కరీంనగర్‌ ఖాన్‌దాన్‌ 136 


మంత్రతంత్రాలతో కుట్రలతో సాధించిన మోసపు విజయమని కధలనల్లారు, ప్రచారం 
చేసారు అరణ్యవాసం తర్వాత (బ్రహ్మన్న తమ మాచెరను తమకివ్వమని అలరాజును 
రాయబారిగా పంపిసాడు రాయబారం విఫలమవుతుంది అలరాజు హత్యకు గురవుతాడు 
అతని హత్య యుద్దానికి కారణమయ్యింది హంతకులెవరైనా నాగమ్మ హంతకురాలిగా 
అపఖ్యాతి పాలయ్యింది అలరాజు నలగామునికి అల్లుడు రాజ్యానికి వారసుడు అయినా 
అతడు (బ్రహ్మన్న పక్షాన చేరినందువల్ల సంధి కుదిరితే పల్నాడు రెండు భాగాలు అవుతుందనే 
అభిప్రాయంతో నాగమ్మ సంధి ప్రయత్నాలను విఫలం చేసుంది కానీ ఆలరాజు వల్ల 
ఆమెకు కలిగే ప్రయోజనాలు ఏమీ లేవు ఆమె సింహాసన కాంక్ష భోగలాలస లేని విరాగిని, 
నిస్సంతువు అలరాజు మరణంతో ప్రయోజనం పొందే వ్యక్తులో నలగాముని తమ్ముడు, 
యువరాజెన నరసింగరాజు మొదటివాడు అలరాజు చనిపోతే సింహాసనం తనకే 
దక్కుతుందని ఆశిస్తాడు రెండవ వ్యక్తి నాయుడు అలరాజు హత్యానేరం సహజంగానే 
నాగమ్మపెనే ఆరోపించబడుతుందనీ, తన కొడుకు బాలచంద్రుడు రాజు కావచ్చునని 
నాయుడు ఊహిసాడు అలరాజు మరణానికి బ్రహ్మనాయుడే కారకుడనే అంశాన్ని వివరించే 
కథను ఆచార్య తంగిరాల సుబ్బారావు సేకరించారు 


అలరాజు మరణంతో ఇరువెపులవారు యుద్ధ సన్నద్భలవుతారు నాగమ్మ 
ఆహ్వానాన్ని అంగీకరించి కాకతీయ, ధరణికోట, ద్యారసముద్రం, కర్ణాటక, కేరళ, మాళవ 
అధీశులు వెలనాటి రాజులు నలగాముని పక్షాన చేరుతారు నాయుడి పక్షాన పెద్దమల 
దేవుని అత్తింటివారు తప్ప ఎవ్వరూ చేరరు అందుకే అతడు దళితులను సైన్యంలో చేర్చుకొని 
శిక్షణనిసాడు ప్రోత్సహించడానికి చాపకూడు భోజనం పెద్దాడు అయినా సంఖ్యలో, 
శిక్షణలో నాగమ్మ ఎన్యందే ఎచేయి నాగమ్మ సెన్యం విల్లు, అమ్ములనుపయోగిస్తే నాయుని 
సైన్యం కుంతలం, బలెం, కతిని ఉపయోగిసుంది నాగమ్మ సైన్యం ముందు, ఆయుధాల 
ముందు నాయుడి సైన్యం గెలవలేదు నాగమ్మ స్వయంగా సైన్యాన్ని ప్రోత్సహిస్తూ యుద్ధం 
చేస్తుంది యుద్ధంలో నాయుడు తప్ప అతని పక్షం వారందరూ హతం అవుతారు నాగమ్మ 
జీవిత లక్ష్యం నెరవేరుతుంది పల్నాడు ఏకమవుతుంది కొన్ని కథలు నాయుడు గెలిచి 
“ఆడది” అని వదిలేసాడని చెప్తున్నాయి కానీ వారణాసి యశోద మాత్రం “పరంపరగా 
వచ్చే రికార్డ్స్‌ ప్రకారం నలగాముడే గెలిచాడు ఓడిన నాయుడు పల్నాడును వదలి భక్తిపరుడు 
అయ్యాడని” తెలిపారు 


యుద్ధానంతరం నాగమ్మ జీవిత వివరాలను సాహిత్యకారులుకానీ, చరిత్రకారులుకానీ 
తెలుపలేదు కరీంనగర్‌ జిలాలో “బుడిగ జంగాలు” చెప్పే బల్మూరి కొండల్రాయుని 
కధనాధారంగా చేసుకొని, స్థానిక పెద్దలు వివరించిన వృత్తాంతాల ప్రకారం, అక్కడి గుడి, 
వాగుల గురించి ప్రచారంలో ఉన్న కధల ప్రకారం గుర్రం చెన్నారెడ్డి నాగమ్మ జీవితంలోని 
చరమ దశలను సోపపత్తికంగా, సాక్ష్యాధారాలతో వివరించారు 
కరేంనగల్‌ ఖాన్‌దాన్‌ 137 


బల్మూరి కొండల్రాయుడవే బందిపోటు దొంగ ఆరవెలి (గ్రామంలో కొండగట్టుపై 
ఉంటూ, ప్రజలను భయఎడుతూ దోచుకుంటుండేవాడు ఆ రోజులోనే ఒక ముసలిస్తీ 
గుర్రం మీద ఆయుధాలను పెట్టుకొని యుద్ధరంగం నుండి వచ్చినటు వచ్చింది ఊరి 
ప్రజలను చేరదీసి తనను నాయకురాలంటారనీ ఆరవెలి తను పుట్టిన ఊరనీ చిన్నతనంలో 
కలరా వ్యాపించినందువల మేనమామతో వేరే ఊరికి వలస వెళ్ళాననీ, అక్కడి ప్రాంత 
ప్రజలకు సాయం చేసాననీ, అక్కడ జరిగిన యుద్ధంలో ఒక మహావీరుణ్ణి ఓడించి 
వస్తున్నాననీ, చివరిరోజులు పుట్టిన ఊరిలో గడపడానికి వచ్చానని నాగమ్మ తన గత 
చరిత్రను వివరించింది గ్రామస్థుల యోగ క్షేమాలను తెలుసుకొని వారికి భయభ్రాంతులను 
చేస్తున్న దొంగలను తాను ఎదిరిస్తానని చెప్పి వారికి కూడ దొంగలనెదిరించడానికి తగిన 
శిక్షణ నిచ్చింది. కానీ ఆ దొంగల నెదిరిస్తూనే ఆమె చనిపోయింది అని ఒక కధ తెలిపితే, 
ఆమెతో పోరాడి ఓడిన కొండల్రాయుడు ఆత్మహత్య చేసుకున్నాడని మరొక కధ వివరిస్తుంది. 
నాగమ్మ తన జీవిత చరమదశలో జీవ సమాధి అయ్యిందని మరికొందరు అంటారు 
ఏదేమైన తమ ఊరికొరకు పాటుపడిన నాగమ్మకు గుడికట్టి గ్రామ దేవతగా (గ్రామస్థులు 
నేటికీ ఆరాధిసున్నారు ఆమె గుడికి తూర్పువైపున ఉన్న నీటివాగును నాయకురాలి వాగనీ, 
అక్కడనే వున్న నీటి కొలనును నాయకురాలి మడుగనీ పిలుసున్నారు వాగు ప్రక్మనే ఉన్న 
(ప్రాంతాన్ని నాయకురాలు కొండల్రాయునితో యుద్ధం చేసిన ప్రదేశమని అంటారు బుడిగ 
జంగాల కధలోని విశేషాలనుబట్టి అక్కడ లభించిన ఆధారాలను బట్టి, నాగమ్మ పుట్టుక 
అంతిమదశ తెలంగాణలోని కరీంనగర్‌లోనే జరిగిందనీ, ఆలయ నిర్మాణ రీతులు కూడ 
పల్నాటి యుద్ధకాలానికి చెందినవనే గుర్రం చెన్నారెడ్డిగారు నిర్ధారించారు గుర్రం 
చెన్నారెడ్డిగాకుండ కలవల వెంకట సుబ్బారావు తంగిరాల వెంకట సుబ్బారావు కూడ 
నాగమ్మ ఆరవెల్లి (గ్రామానికి చెందినదనే భావించారు 

మారుమూల పల్లెల్లో పుట్టి, ఎటువంటి రాజకీయ నేపధ్యంలేని నాగమ్మ తన 
ధీశక్తితోనే దేశంలోనే తొలిమంత్రిణి అయ్యింది వలస పాలకుల పెత్తనాన్ని 
ధిక్కరించి, పల్నాటి ప్రాంతం ఐక్యత, (ప్రజాక్షేమం కొరకు జీవితాంతం పాటుపడింది 
అయినా ఆనాటి సమాజంలోని స్రీ స్థానం ఆమె జీవితాశయాన్ని అపార్ధం చేసుకోవడానికీ, 
అపకీర్తిపాలు కావడానికి కారణమయ్యింది స్ట 


కరీంనగర్‌ ఖాన్‌దాన్‌ 138 


మద్యయుగకాలపు చారిత్రక రాజసాల ప్రతీక 
ఎలగందుల కోట 
సంకేపల్లి నాగేంద్రశర్మ 


2005 నాటికి వందేళ్ళు పూర్తి చేసుకున్న కరీంనగర్‌ పట్టణం పురుడు 
పోసుకోవడానికి 10 కిలోమీటర దూరంలోని పశ్చిమాన గల ఎలగందుల ఖిలా మాతృక 
క్రీశ 1897 నాటి నెజాం సర్కార్‌ పాలనలో ఎల్లందుల జిలాలో చెన్నూర్‌, జగిత్యాల 
జమ్మికుంట, కరీంనగర్‌, లక్షైట్టి పేట, మహదేవపూర్‌, సిద్ధిపేట, సిరిసిల, సుల్తానాబాద్‌ 
తాలూకాలుందేవి 


ఆరవ నిజాం మహబూబ్‌ అలీఖాన్‌ (1869 1911) కాలంలో జరిగిన పరిపాలనా 
సంస్కరణలో భాగంగా జిల్లా కేంద్రం ఎలగందుల ఖిల్లా నుండి దిగువ మానేర్‌ తీరాన 
విశాలంగా వున్న అరిపిరాల గ్రామంగా పిలువబడే కరీంనగర్‌కు క్రీశ 1905 లో 
మార్చబడింది సుమారు 1200 సంవత్సరాల చరిత్ర వున్న ఎలగందులకోట రాష్ట్రంలోని 
ప్రముఖకోటలలో ఒకటిగా గుర్తించబడింది తెలంగాణా జిల్లాలలో సుమారు 150 కోటలు, 
ఖిలాలుండగా, మన రాష్ట్రంలో సుమారు 8 వందలకు పైగా వున్నట్లు సమాచారం 


క్రీ శ 7 శతాబ్దం వేములవాడ చాళుక్యుల కాలం నాటి నుండే ఈ కోట 
సంతరించుకొందని, పశ్చిమ చాళుక్యుల కాలంలో ఈ కోట బలిసిన సైన్య దుర్గంగా 
వ్యవహరింపబడినటు చారిత్రకాధాలున్నాయి తదుపరి అధికారంలోకి వచ్చిన కాకతీయుల 
కాలంలో ఈ కోట వెభవం ఉచ్చస్థితిలోకి వెళిందని చరిత్రకారులు చెబుతున్నారు 


క్రీపూ 3వ శతాబ్దంలో (గ్రీక్‌ రాయబారిగా భారత్‌కు వచ్చిన మెగస్తనీస్‌ కాసిన 
తన ఇండికా (గ్రంధంలో, ఆ కాలంలోనే ఆంధ్రులు బలిష్టమైన 80 దుర్గాలు కలిగియున్నట్లు 
పేర్కొన్నాడు దీన్ని బట్టి చూసే తెలుగునాట సుమారు 2 వేల సంవత్సరాల పైనుండే 
కోటలు, బురుజుల నిర్మాణాలకు వివిధ రాజవంశాలు ఎంతటి ప్రాధాన్యమిచ్చాయో 
తెలుస్తుంది 

అటాంటి కోవలో తెలుగు సీమను పరిపాలించిన రాజవంశాలలో కాకతీయుల 
వంశం గొప్పది చుట్టూ నల్లటి రాళ్ళ గుట్టలతో మానేర్‌ తీరంలో శత్రు దుర్భేద్యంగా 
వున్న ఈ కోట నిర్మాణం పరిశీలిసే ఎంతటి నిర్మాణ నిపుణుల సామర్థ్యంతో నిర్మాణమైందో 
తెలుస్తుంది కాకతీయులు ఓరుగలు కోట రాజధానిగా చేసుకొని పరిపాలన సాగించారు 
ఈ కోటలో కాకతీయుల సైన్య శిబిరం వుండేదని, ఇక్కడే యుద్దాలు కూడా జరిగాయని, 
కాకతీయ చక్రవరులెన గణపతిదేవుడికి, వాణి రుద్రమదేవికి ఈ కోటతో సైన్య సంబంధాలు 


కరీంనగర్‌ ఖాన్‌దాన్‌ 139 


విస్తృతంగా వుండేవని తెలుస్తోంది 


రాష్ట్రకూటులకు సమకాలీనంగా వున్న వేములవాడ చాళుక్యులు కళ్యాణీ చాళుక్యుల 
పాలన తర్వాత కాకతీయులు క్రీశ 1000 నుండి క్రీశ 1323 వరకు తెలుగునేలను 
ఏలి, తెలుగు సాహితీ, సంస్కృతులు, జానపద కళల అభివృద్ధికి మంగళాశాసనాలు 
పలికారు కవిసేనాని జాయిప కాలంలోనే “నృత్యరత్నాకరం” రాయబడి, రామప్పగుడి 
శిల్పాల భంగిమల ఆధారంగానే “పేరిణీ శివతాండవం” అన్న యుద్ధనృత్యప్రక్రియ 
ఆవిర్భావం జరిగింది 


వరంగల్‌ ప్రాంత బమ్మెర పోతనామాత్యుడు రాసిన “ఆంధ్రమహాభాగవతం” లోని 
12 స్మంధాలలో ఎలగందుల రాజ్యానికి చెందిన నారయామాత్యుడు ఏకాదశ, ద్వాదశ 
స్మంధాలను తెనిగించి, ఎలగందుల కోట వెభవానికి ఎనలేని సాహితీ గౌరవాన్ని 
ఆపాదించిపెట్టాడు నారయ క్రీశ 15వ శతాబ్దానికి చెందిన కవి 


ఎలగందుల అనగా ఇక్కడున్న రాళ్ళ కొండలలో ఎలుగులు సంచరించేవని, తెల్ల 
కందులు ఎక్కువగా పండటం వల్ల తెల కందులుగా ప్రజలనోళ్ళలోనాని ఎలగందులగా 
పిలువబడిందని చెబుతారు 


ప్రాచీన, మధ్యయుగాల కాలంనాటి అనేక రాజవంశాకు నెలవెన ఈ కరీంనగర్‌ 
జిల్లాలో పురాతనమైన కోటిలింగాల, ధూళికట్ట, వడ్మాపూర్‌, నందగిరి, రామగిరి 
కోటలతోపాటు, కాకతీయుల కాలంలో అభివృద్ధి చెందిన ఎలగందుల, ్రతాపపూర్‌, 
అనంతగిరి, మొలంగూర్‌ ఖిల్లాలతో పాటు రామడుగు, జగిత్యాల మొదలగు ఎన్నో 
నిజాంనాటి ఖిల్లాలున్నాయి నిజాం నవాబుల కాలంలో కోటల అభివృద్ధితో పాటు, పలు 


ప్రాంతాలలో విస్తృతంగా బురుజులు, దేవుడీలు, గడీల నిర్మాణాలు జరిగాయని చరిత్ర 
చెబుతోంది 


కాకతీయుల తర్వాత బహమనీలు, కుతుబ్‌షాహీలు, మొగలాయిలు, ఆసఫ్‌జాహీల 
(నైజాం రాజులు) పరిపాలనలో ఎలగందుల కోట వెభవం మరింతగా రాణించింది 
సామంతరాజుల కేంద్రంగా ఎలగందుల పరిగణాగా, జిలాగా పిలువబడింది 


తెలంగాణా ప్రాంతంలో గోల్కొండ, ఓరుగల్లు, భువనగిరి నిర్మల్‌ దేవరకొండ, 
రాచకొండ, జాఫర్‌గఢ్‌, రామగిరి, కౌలాస్‌నాలా, ఖమ్మంకోట వంటి మొదలగునవి ఎన్నో 
పటిష్టమైన దుర్గాలున్నాయి కర్నాటక, మహారాష్ట్ర తెలంగాణా  ఆంధ్రప్రాంతంలోని 
కోటలపై తాము జరిపిన పరిశోధనల్లో కొత్త విషయాలు బహిర్గతమయ్యాయని ధర్మపురి 
ఓరియంటల్‌ డిగ్రీ కళాశాల చరిత్ర ఆచార్యులు డా॥ పి జై కిషన్‌ చెప్పారు ఈ 
ప్రాంతంలోని కోటలను దక్కన్‌ ప్రాంతం కోటలుగా పిలుస్తారని, ఐఐటి కాన్పూర్‌లో పనిచేసే 


కరీంనగర్‌ ఖాన్‌దాన్‌ 140 


ఆచార్య ఆర్‌ బాలసుబ్రహ్మణ్యంతో సుదీరంగా పరిశోధనలు గావించామని అన్నారు 
తానొక్కడే మోటార్‌ బైక్‌పె వెళ్ళి 96 కోటలను పరిశీలించినటు చెప్పారు 

కోటలను నాలుగు వర్గాలుగా విభజించారు జలదుర్గాలు స్థలదుర్గాలు, గిరిదుర్దాలు, 
వనదుర్గాలు ఇందులో దిగువ మానేర్‌ తీరాన వున్న ఎలగందుల చుట్టూ కొండల 
ప్రాంతంలో వున్న గిరిదుర్గం ఈ కోటల్లో తోపులు 18 వరకు వున్నాయి ఇందులో 
ఒకటి పోతపోసిందని మిగతా 17 కొడిమ్యాల కమ్మరులచే తయారుచేయించబడ్డాయని 
తెలుసోంది 

దిగువ మానేర్‌ డ్యాం నిర్మాణంలో చారిత్రాత్మకమైన ఎలగందుల గ్రామం ముంపు 
(గ్రామంగా చేర్చబడింది సగం వరకు గ్రామం ఖాళీకాగా, కోటకు వెళ్ళేమార్గంలో 
విడిచిపెట్టబడిన పురాతన గృహాలు మనకు సాక్షీభూతంగా కనిపిస్తాయి 


ఈ కోటలో ముఖద్వారం, ముస్లిమ్‌ పాలకులచే నిర్మించబడిన మసీదు, తిరిగే 
నాలుగు గాలి గుమ్మటాలు, ముసిం రాజుల సమాధుల పక్కన నిర్మించిన నీలకంరేశ్వర, 
నర్సింహన్వామి దేవాలయాలున్నాయి కోటకింద రాణివాసపు గృహాలు, ధాన్యాగారాలు 
ఆయుధాగారాలు, అశ్వశాలలు, కుడిప్రక్మన నాగన్న బావి వంటి బృహత్తర నిర్మాణాదులు 
ఉన్నాయి 

ఈ కోటపె నిర్మించబడిన నర్సింహస్వామి ఆలయం ప్రసిద్ధి చెందింది నాటి 
గ్రామస్థుల ఇలవేల్పుగా ఈ దేవుడు నిలిచాడని, కాకతీయుల కాలం నాటి ఒక అముద్రిత 
శాసనం వల తెలుసోంది గణపతి దేవ చక్రవర్తి కాలం నాటి సేనాని మల్యాల వంశంకు 
చెందిన చెండ్రప్రెగ్గడ వేయించిన శాసనం ప్రకారం తమ్మది వాయిద్యగాండ్రు శ్రీకరణ 
మరియు భవోజీలు ఇచ్చటి నరసింహదేవర అంగరంగవైభోగములకె భూదానాలిచ్చినట్లు 
పేర్కొనబడింది ఇది (క్రీశ 1202 నాటి కాలపు శాసనంగా చెబుతున్నారు 

భూ మట్టానికి సుమారు 350 అడుగుల ఎత్తుగా, 40 ఎకరాల విస్తీర్ణంలో ఈ 
కోట నిర్మాణం గావింపబడింది అయితే ఈ కోట కాల పరిస్థితులను తట్టుకొంది 
దశలవారిగా అభివృద్ధికి నోచుకుంది 

కాకతీయులు, మసుసూరి నాయకుల తర్వాత వరంగల్‌ ప్రాంతాన్ని ఏలిన రేచర్ల 
పద్మనాయక రాజు అనపోతనాయకుని కాలంలో ముప్పభూపాలుడు రామగిరికేంద్రంగా 
సబ్బిమండల పాలకుడిగా వున్నాడు ఇతని మంత్రిగా రాజ్యవ్యవహారాలను బాధ్యతతో నెరిపిన 
కేసనామాత్యుడి సోదరుడు కందనామాత్యుడు ఎలిగందుల కోటలకు సామంతరాజుగా 
(అధిపతిగా) పనిచేసినటు ప్రముఖ చరిత్రకారుడు డా॥ జైశెట్టి రమణయ్య తాను 


కరీంనగర్‌ ఖాన్‌దాన్‌ 141 


పరిశోధించిన “జిల్లా చరిత్ర సంస్కృతి” యన్న సిద్ధాంత (గ్రంధంలో పేర్కొన్నారు 


తొలుత మట్టికోటగా వుండే ఎలగందుల కోట వివిధ రాజవంశాల కాలంలో 
బలిష్టమెన దుర్గంగా అభివృద్ధి చెందింది కులీకుతుబుల్‌ ముల్క్‌ (1518 1543) కాలంలో 
ఎల్గందల్‌ ములంగూర్‌ కోటలు ఖివాముల్‌ ముల్క్‌ ఆధీనంలో ఉండేవి కుతుబ్‌షా రంగానికి 
చెందిన మొదటి పాలకుడు సుల్తాన్‌కులీ దండెతగా ఖివాముల్‌ ముల్క్‌ బెరాన్‌కు పారిపోయి, 
దరియీ ఇమాదుల్‌ ముల్క్‌ (క్రీశ 1529 1572) సాయమర్థించాడు ఇంతలో ఎల్లందల్‌, 
మొలంగూర్‌ దుర్గాలు కుతుబ్‌షాహీల వశమయ్యాయి ఇబ్రహీం కులీకుత్‌బ్‌షా కాలములో 
(క్రీశ 1550 1580) ఎల్లందుల దుర్గాధిపతియైన జగదేవరావునాయక్‌ తిరుగబడి ఓటమి 
పాలయ్యాడు తదుపరి క్రీశ 1687 కాలంలో గోల్మొండ రాజ్యం మొగలాయిల వశంకాగా, 
మొగలాయిల చక్రవర్తి జెరంగజేబు సుబేదారియెన ముబారిజ్‌ ఖాన్‌ (Mubariz Khan) 
ఆధీనంలోకి వచ్చింది ఎలగందులలో కోటకు ఉత్తరంవైపున అపురూపమైన “దో మినార్‌ 
ఈద్గా నిర్మాణం ఈ కాలంలోనే నిర్మింపబడింది ప్రస్తుతం ఈ కట్టడం చెక్కు చెదరకుండా 
వుండి, సందర్శకులను ఎంతగానో ఆకర్షిసుంది కోట తూర్పు ద్వారం బయటవున్న చెరువు, 
కోటపె వున్న మసీదులు, సమాధులు, నీలకంర నరసింహ దేవాలయములు పర్యాటకులను 
విశేషంగా ఆకర్షిసున్నాయి విజయవాడ సమీపంలోని కొండపలి కోటను భారీగా మరమ్మతు 
గావించిన పురావస్తుశాఖ ప్రసుతం గండిపేట, పెనుకొండ దుర్గాల పునర్‌నిర్మాణాలకు 
కోట్లాది రూపాలయలు మంజూరు యుద్దానికి ప్రణాళిక సిద్ధంకాగా ఇంతటి విశిష్టతలు 
గల “ఎలగందుల కోట” ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురవుతూనే వుంది 


ఆసఫ్‌జాహీల కాలంలో అమీన్‌ఖాన్‌ దుర్గాధిపతికాగా, అతని వారసుడిగా 
ముకర్రబ్‌ఖాన్‌ ఎలగందులఖిల్లా పాలకుడిగా వ్యవహరించాడు తదుపరి ఆసప్‌జాహీ 
సలాబత్‌జంగ్‌ (క్రీశ 1751 1762) కాలంలో వీరి సంతతికి చెందిన షాకిర్‌ 
మునవ్వర్‌ఖాన్‌ ఎలగందుల దుర్గాధిపతిగా గుర్తింపుపొందాడు సలాబత్‌ జంగ్‌కాలంలోనే 
మీర్జా ఇబ్రహీం ఖాన్‌దంసా దుర్గాధిపతిగా నియామకమయ్యాను ఇతడు క్రీశ 1754 
లో 'ఎల్లందుల కోటను పునర్‌ నిర్మించాడు ధంసామరణానంతరం అతని కుమారుడు 
షారుక్‌మీర్టా ఎహతెషామ్‌జంగ్‌ అధికారంలోవచ్చి, దుష్పరిపాలన గావించడంతో రెండవ 
అసఫ్‌జా నిజామలీఖాన్‌ (క్రీశ 1762 1803) క్రీశ 1791లో ఎల్గందల్‌ఖిలాను 
ముట్టడించాడు జంగ్‌ ఓడిపోయి క్షమాపణ కోరడంతో ఇతనిని బెరార్‌కు గవర్నర్‌గా 
పంపించాడు మూడవ ఆసఫ్‌జా (క్రీశ 18283 1829) కాలంలో బహదూర్‌ఖాన్‌, ఆ 
తదుపరి ఈ ఖరీమొద్దీన్‌ ఎల్లందుల ఖిలేదారులుగా పనిచేశారు ఈ ఖరీమొద్దీన్‌ స్థాపించిన 
నగరమే నేటి కరీంనగరం ఆరవ నిజాం మహబూబ్‌ అలీఖాన్‌ కాలంలో ఎల్లందుల 
రాజ్యవైభవం అంతరించిపోయి, జిల్లా రాజధాని కేంద్రం 1905 నుండి కొత్తగా ఏర్పాటైన 


కరీంనగర్‌ ఖాన్‌దాన్‌ 142 


కరీంనగర్‌కు తరలిపోయింది నాటి నుండి నేటి వరకు ఈ కోట వైభవం మూగదెపోయి, 
నాటి దక్కన్‌ పాలకుల సంకేతంగా నిలిచి, శిధిల దశకు చేరిపోయింది సరెన రక్షణ 
లేకపోవడము వలన ప్రసుతం ఎల్గందుల కోటలోని నాలుగు గుమ్మటాలు మాయమెనట్లు 
తెలిసింది కోటపె వున్న నర్సింహస్వామి దేవాలయం ఎక్కడానికి 250 మెటపె వెళ్లవలసి 
వుంటుంది రాష్ట్ర పురావసుశాఖ ఆధీనంలో వున్న ఈ కోటకు వాచ్‌మెన్‌ మాత్రమే 
కాపలాదారుడిగా వ్యవహరిసూ కోట సంరక్షణను చూసున్నాడు రాజుల రాజరికానికి 
కేంద్రంగా, అభేద్య దుర్గంగా పనిచేసిన ఈ కోట ్రసుతం కేవలం ఒక వాచ్‌మెన్‌ పరిధిలోకి 
రావడం దురదృష్టకరం నెజాం సర్మార్‌ హయాంలో ఈ కోట నిర్మాణంలో పనిచేసిన ఒక 
(ఫ్రెంచి ఇంజనీయర్‌ సమాధిపలకం గత పదేళ్ళ కిందట కోట సమీపంలో దొరుకగా 
ప్రస్తుతం అది కరీంనగర్‌ ప్రభుత్వ గాంధీ సెంటినరీ మ్యూజియంలో భద్రపరచారు 


చారిత్రక చిహ్నమై ఎలగందుల కోటను మరమ్మతులు చేయడానికై సుమారు 3 
కోట రూపాయలు కేటాయిసున్నటు రాష్ట్ర పురావసుశాఖ గత దశాబ్ది కిందట ప్రకటించి, 
నిధుల కొరతతో చేతులెతేసింది కేవలం 25 లక్షల రూపాయలను రాష్ట్ర టూరిజంశాఖ 
మంజూరీ చేయగా అధికారులు కాంట్రాక్టర నిర్లక్ష్యం వల్ల పనులు అర్థాంతరంగా 
నిలిచిపోయినటు తెలిసింది కోటద్వారం, శిధిలమైన గోడలు, మెటు, దేవాలయం, 
మసీదులను పునర్‌ నిర్మించడమో, బాగు చేయించడమో చేయాలి కోటవరకు వెళ్ళి 
గ్రామంలోని మార్గం పూరిగా చెడిపోయివుంది ఈ మార్గాన్ని కొతగా వేయించాల్సి వుంది 
(గ్రామంలో వుండే కమాన్‌లు శిధిలమెపోతున్నాయి ఎలగందుల (గ్రామపంచాయతీ ముందు 
ఒక తోపును వుంచి, గ్రామస్థులు ఎలగందుల చారిత్రక వైభవానికి సంకేతంగా నిలిచారు 


ఈ కోటను సుమారు 10 కోటతో పునర్‌ నిర్మించి, యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి 
చేయాలని తెలంగాణా ప్రాంత చరిత్రకారులు కోరుతున్నారు కోట చుట్టూ పరిసరాలను, 
నాగన్న బావి వంటి నిర్మాణాలు దురాక్రమణ గావింపబడినటు, ఇవి నాటి కోటకాలపు 
విభాగాలేనని చరిత్రకారులు అంటున్నారు కోట చుట్టూప్రక్కల ప్రాంతాన్ని రక్షిత ప్రాంతంగా 
ప్రకటించి, కచ్చితంగా అమలు చేయాలని చరిత్రకారులు కోరుతున్నారు కోటచుట్టూ 
కొండల్లో గత పదేళ్ళ నుండి గ్రానైట్‌, క్వారీ పనులు ముమ్మరంగా సాగుతుండటం వలన 
కోట భాగాలన్నీ (ప్రేళుళకు ధ్వంసమె, శిధిలావస్థకు చేరువైపోతున్నా పట్టించుకున్న నాధుడే 
కనిపించడం లేదు చారిత్రక చిహ్నాలు, సామాజిక తావులందు గ్రానెట్‌ పనులు చేయరాదని, 
పేలుళ్ళు చేయరాదని సుప్రీంకోర్టు ఉతర్వులున్నా వీటిని పట్టించుకోకపోవడం దురదృష్టకరం 

కోట ముందు క్యాంటిన్‌ సౌకర్యం ఏర్పాటు చేసి, వాహనాలు నిలుపుదల సౌకర్యం, 
పిక్‌నిక్‌ సౌకర్యం ఏర్పాటు చేయాలని సందర్శకులు కోరుతున్నారు ప్రభుత్వ సెలవు దినాలు, 
ఆదివారాలో సందర్శకుల రద్దీ విపరీతంగా వుంటుంది ఎన్నెన్నో రాజవంశాలకు 


కరీంనగర్‌ ఖాన్‌దాన్‌ 143 


6 36 2£64రి 


శత్రుదుర్భేద్య కోటగా వున్న ఈ కోటను చూడటానికె కేవలం ఒకే ఒక వాచ్‌మెన్‌కు రాష్ట్ర 
పురావస్తు శాఖ నియమించి చేతులు దులుపుకొంది రాష్ట్రంలో పెనుగొండ, అమరావతి, 
కొండపలి వంటి కోటల మరమ్మత్తులు, పునర్‌నిర్మాణాలకు కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్న 
ప్రభుత్వం, తెలంగాణా ప్రాంతంలోని ఈ ఎలగందులకోట పట చిన్నచూపు చూస్తుండటం 
క్షమార్హం కాదు 


ప్రస్తుతం ౩ రూపాయల టిక్కెట్టుతో సందర్శకులను కోటపెకి పంపుతున్నారు 
అక్రమ (ప్రేమ కలాపాలకు, పోకిరీల విన్యాసాలకు ఈ కోట ఆలవాలమె, కోటను చూడవచ్చే 
సందర్శకులు ఇబ్బందులకు గురవుతున్నారు కోట చుట్టూ వున్న ప్రాంతాన్ని సేకరించి 
పిక్‌నిక్‌ స్పాట్‌గా, టూరిజం స్పాట్‌గా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వం పెనే వుంది 
కోట చుట్టూ వున్న కందకాలను బాగుపరచి, గొల్కొండ ఖిలాలాగా దీపాలు మరియు 
శబ్దపరికరాలతో తీర్చిద్దిద్ది పర్యాటక సొగసులతో కనువిందు చేయాలని సందర్శకులు 
కోరుతున్నారు ఎలగందుల ఖిల్లా వైభవంపె ఒక చారిత్రక నాటకం రాయించి పలుచోట 
ప్రదర్శిసే దీని ప్రాముఖ్యతకు సరెన ప్రచారం లభించినటు అవుతుంది 


కరీంనగర్‌ ఖాన్‌దాన్‌ 144 


